చైతన్య భగవద్గీత 
అథ దశమోలై_ ధ్యాయు; - పదవి అధ్యాయము 


విభూతి యోగః - విభ్లూత్ర యోగము 
యాగ విభూతియే 
విభూతి యోగము 
భూతిః అంటే అగుట (భవనం), లేదా ఉనికి (సత్తా) అని ఒక 
నిభూతిః అంటే, విశిష్టమైన ఉనికి గలది అని అర్థము (విశేషేణ భవతీతి 
భూతిః అంటే ఐశ్వర్యము అని మరొక అర్ధము, ఈ అర్థాన్ని అనుసరించి చూస్తే సర్వ ఐశ్వర్యములకు 
కారణమైన ఐశ్వర్యము, అంటే విశేషమైన ఐశ్వర్యము విభూతి; (సమస్త కారణత్వా ద్వా భూతిః 
విఖూతిలి. సత్తాత్మక మైనది భూతి కాగా, అది వివిధ రూపాలలో దివ్యంగా భాసించడము విభూతి, ఇదే 
విశేషమైన ఉనికీ, 
ఏడవ అధ్యాయం ఏడవ శ్లోకంలో, “అర్జునా! నా కంటే శ్రేష్టమైన వస్తువు మరొకటి లేనే లేదు" అని తన 
సత్తా స్వరూపాన్ని వర్ణించి చెప్పాడు భగవంతుడు (మత్తః పరతరం నాన్యత్‌ కించి దస్తి ధనంజయ -7-7he 
వెంటనే ఎనిమిదవ శ్లోకము నుండ అర్జునా! నీళ్ళ యందు రసాన్ని నేవే! (రసోల_ హమప్పు కౌన్తేయు అంటూ 
వరుసగా నాలుగు శ్లోకాలలో పద్నాలుగు విభూతులను వివరించాడు. సత్తా మాత్రంగా శోభించే అద్వయ స్వరూపము 
భూతి. ఆ భూతి వివిధ రూపాలుగా శోభించడము విభూతి. ఒకటి అవ్యక్తం. రెండవది వ్యక్తం. భూతి అవ్యక్తం. 
విభూతి వ్యక్తం. 


అర్థము. ఈ అర్థమును అనుసరిస్తే 
విభూతి, 


తొమ్మిదవ అధ్యాయంలో “అర్జునా! అవ్యక్త రూప్పుడ నైన నా చేత ఈ జగత్తు సర్వము వ్యాప్తమై ఉంది 
అని తన సత్తా స్వరూపాన్ని నాల్గవ శ్లోకంలో వర్ణించిన భగవంతుడు (మయాతత మిదం సర్వం జగదవ్యక్త మూర్తినా), 
ఆ తరువాత పదహారన శ్లోకము నుండి, “అర్జునా! నేనే క్రతువును, నేనే యజ్ఞమును” (అహం క్రతుః అహం 
యజ్ఞఖ అంటూ అక్కడ కూడా వరుసగా నాలుగు శ్లోకాలలో ఇరవై ఎనిమిది విభూతులను వివరించాడు. సర 
న్యాపకమైన చైతన్యము భూతి, ఆ చైతన్యమే వివిధ రూపాలలో గోచరించడం 
వ్యక్తం. భూతి అవ్యక్తం (జగదవ్వక్త మూర్తిన్సా. విభూతి వ్యక్తం. 

అటు ఏడవ అధ్యాయం లోను, ఇటు తొమ్మిదవ అధ్యాయం లోను జ్ఞాన విజ్ఞాన ప్రసంగమే ప్రధాన మైన 
ఎషయంగా ఉండినా, అవాంతర ప్రసంగంగా రెండు అధ్యాయాల లోను విభూతి ప్రస్తావన తెచ్చి ప్రవచించడం 
జరిగింది. కనుక భగవంతుని తత్త్వము (భగవతః తత్త్వం భూతిః నత్తా), అలాగే ఈశ్వర విభూతులు 
(విభూతయఖ ఏడ్లు, త్రొమి శ్రేణి - ఈ రెండు అధ్యాయాల లోనూ ప్రకాశించాయి (ప్రకాశితాఖ. ఈ విధంగా 


అటు భగవంతుని ఉనికిని (నత్తా), ఇటు భగవంతుని వైభవమును (ఐశ్వర్యం) రెండు అధ్యాయాల లోనూ 
ప్రవచించినా, దానిని (గ్ర 


సాంచడం కష్టంగా ఉన్నందున (దుర్విజ్లేయత్వాత్‌) మళ్ళీ ఇప్పుడు, ఒక అధ్యాయాన్నే 
ప్రత్యేకంగా అందుకొరక్తు కేటాయించి బోధించవలసి వచ్చింది. అదే విభూతి యోగము. 
విభూతి యోగము అనేది ఒ 


క పదంగా కనిపస్తున్నా, అందులో “విభూతి" 'యోగము' అనే రెండు పదాలు 


విభూతి. ఒకటి అవ్యక్తం. మరొకటి 


“యోగవి అంటే భగవంతుడు అని కూడా ఒక అర 
క అర్ధము, యోగేన సాద్యః అవావ్యః 

క మో శ యోగ - యో 
చేత పాందబడే వాడు కనుక భగవంతుడు 'యోగః' నామధేయుడు, 'విభూతిగ అంటే ఐశరము, కమ 
యోగ విభూతి". అంటే, భగవంతుని యొక్క ఐశ్వర్యము. అర్జునా! వశ్యమే సర్వము. కనుక ఇది 
దైశ్వర్యమును చూడు అని తొమ్మిదవ వో అరు: బత్చరమ్‌- నా భగవ 

తే అధ్యాయం ఐదన శ్లోకంలో అర్హునుణు చూడమన్నాడు పసుత 
అధ్యాయంలో తానే చూపిస్తున్నాడు. కనుక యోగ విభూతియ్‌ విభూతి టై wie. ae 


వ్యక్తా వ్యక్తములు 
అవ్యక్త మూర్తి నైన నా చేత ఈ (పప ప్తమై 6 
Pes. ప "రై i ప్రపంచం వ్యాప్తమై ఉంది వ ఆ- 4న శ్‌ అన్నాడు భగవంతుడు. 
అన్యక్త స్వరూపుడు. విశ్వము ఆయన వ్యక్త రూపము. పొదోలి. న్య విశ్వాభూతాని త్రిపాద స్యామృతం 
దివి- ఈ విశ్వమంతా భగనంతుని ఒక్క పాదమే. మూడు పాదాలు విశాతీతంగా ఉ యి అనది వే 
అర్హునా! ఈ వి నే ఎ వ ల 
ప శ్వాన్నంతటిని నెను ఒక్క అంశము చేతనే వ్యాపించి ఉన్నాను అని ప్రస్తుతం మనం ఆ 
చేస్తున్న ఈ విభూతి యోగం లో ఎ అల రముతం నస అధ్యభనం 
స్తున్న గం లోని చివరి శ్లోకంలో చెబుతాడు. కనుక అవ్యక్తమైన సత్తా స్వరూపము తానే. 
వ్యక్తమైన జగదైశ్వర్యమూ తానే. 
అవ్యక్తమూ తానే. వ్యక్తమూ తానే. వ్యక్తమునకు అవ్యక్షమే ఆధారము. అవ్యక్తము నుండే వ్యక్తం 
ఆవిర్భవించింది. వ్యక్తానికి పుట్టుక స్థానము పరమేశ్వరుడే. అవ్యక్తమే. అదే ఉత్పత్తి స్థానము. అహం నర్వన్య 
త్రభివః- ఈ సమస్త విశ్వానికి పుట్టుక స్థానము నేనే అని చెప్పిన భగవానుడు, మత్తూనర్వం ప్రవర్తతో- నా వల్లనే 
ఈ సమస్త జగత్తు నడుస్తూ ఉంది అంటూ, సృష్టి స్థితులు తన వల్లనే జరుగు తున్నాయని విభూతి యోగం, 
ఎనిమిదవ శ్లోకంలో చెబుతాడు. 
సమస్తానికి పరమేశ్వరుడే కారణం అని తెలిసినా, కార్య రూపంలో వ్యక్తమైన ప్రపంచము పరమేశ్వరుని 
వల్లనే నడుస్తూ ఉంది అనే భావన స్థిరపడాలి. వ్యక్తమయ్యే ప్రతి రూపము పరమేశ్వరుని స్వరూపంగా బుద్దికి 
అందాలి, ఇదే భగవద్భావన, బుద్దిలో ఇట్టి ఈశ్వర భానన స్థిరపడిన వారు బుధులు. అంటె, పరమార్ధ 
తత్వమును క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వారు (అవగత వరమార్ధ తత్వాల. అట్టి వారే పరమేశ్వరుని భావన 
యొక్క అభినివేశంతో విభూతి సుందరుని సేవించ గలుగుతారు (పరమార్ధ తత్త్యాభినివోశ తేన నమన్వితాః 
బుధాః మాం నీవన్రే. సమస్త జగత్తును భగవ ద్విభూతిగా దర్శించి సేవిస్తారు. 


విభూతి దర్శనం 
విశ్వమంతా విశ్వనాథుని విభూతే అయినా, పరిపక్వత చెందని సాధకుని మనస్సు సమస్తాన్ని భగవ 
ద్విభూతిగా దర్శించ లేదు. నీళ్ళు భగవ త్స్వరూపము. లేకపోతే, అవి ప్రాణాధార మెలా అవుతాయి? అన్ని 
నదులలో నీళ్ళు ఉంటాయి. కాని గంగానది మనస్సులో మెదలగానే భానస్సందన కలుగుతుంది. యమున 
యెదలో కదలగానే (పేమ స్ఫురిస్తుంది. అన్ని నదులలో నీళ్ళే ఉంటాయి. అలాగని, ప్రత్యేకతలను, విశేషాలను 
నిరాకరించ లేము. ప్రారంభ దశలో నికృష్ణాల కన్నా ఉత్కృష్టాలే ధ్యానావేశాన్ని కలిగిస్తాయి. 
బుద్దిలో భావాలు కదుల్తాయి. ఏ భావాని కైనా చైతన్యమే ఆధారము, భావంలో ఉన్నది కూడా చైతన్యమే. 
కొన్ని భావాలు సొత్తికంగా ఉంటాయి. కొన్ని రాజసంతో, కొన్ని తామసంతో ఉంటాయి. భావాలన్న చైతన్యం 
నుండే కలుగుతాయి. కాని, ధ్యానయోగికి సాత్త్విక భావాలు ఉపయుక్త మవుతాయే గాని, రాజసిక తామసిక 
భావాలు కాదు కదా! ప్రారంభ సాధకుని ఉత్కృష్టాలు ఉత్తేజ పరచినట్టు, నికృష్థాలు ఉత్తేజ పరచ లేవు. 


న 


జ రామజోగి చిట్కా. 

ఉతుంష మైన విభూతులనే భగవాన rete 
అధ్యాయాలలొ కొల్న ఎభూతులను చెప్పినా, ఎనిమిదవ అధ్యాయంలో మృత్యు విభూతిని ప్రత్యేకంగా 
పవచించినా, కేవలం ధ్యాన నిమిత్తం దివ్యమైన తన విభూతులన టు ను కల్‌ 
ప్ర ఓ ఆ శం ఎభూతులను ఈ పదవ అధ్యాయం లోనే అద్భుతంగా 
ప్రవచిస్తున్నాడు. హంత ఆ కథయిష్యామి దివ్యాహ్యాత్త విభూతయవి అర్జునా! దివ్యము లైన నా విభూతులను వీ 
కొరకు చెబుతున్నాను అంటూ ప్రారంభిస్తాడు, అది కూడా (ప్రాధాన మును దొషిలో ఉంచుకొని ) 

_ వ్‌ ఇ ౬ నేక (పాధాన్యతః 
చెబుతాడు. ప్రాధాన్యత లెందుకు అంటారా? తన విభూతి విస్తారానికి అంతము లేదు కనుక, అవి కూడా తానే 
చెబుతాడు (నాన్త్యంతో విస్తరస్య మే). 
విభూతి దర్శనం - భావనా ప్రాధాన్యం 

మార్గంలో నడిచే టప్పుడు మన పాదం క్రింద ఒక నపత్రిక కాగితం పడింది అని తెలిసినా, అలాగే 
నడచి ముందుకు వెళ్ళిపోతాం. కాని, అదే ఒక రూపాయి కాగితం పడితే? ఆగి, దానిని తీసికొని కళ్ళ కద్దుకుంటాం. 
ద = 
రెండూ కాగితాలే కదా! అంతర మంతా భావం లోనే ఉంది. 
పొరపాటున ఏదైనా పుస్తకం మీద పాదం పడితే, వెంటనే చలించి పోతూ, వంగి పుస్తకాన్ని అందుకొని 
కళ్ళ కద్దుకుంటాం. పుస్తకంలో ఉన్న వన్నీ కూడా కాగితాలే, భావన లోనే ఉంది భాగ్యమంతా! రూపాయి 
కాగితంలో లక్ష్మిని చూస్తాం. పుస్తకంలో సరస్వతిని దర్శిస్తాం. అన్నీ కాగితాలే. వాటిలో కొన్ని మాత్రం దివ్యములు, 
ధ్యాన యోగ్యములు. అవే భగవ ద్విభూతులు. 
తండ్రి కుమార్తెకు వివాహం చేస్తూ, ఈ ధనం అమ్మాయి పేరిట బ్యాంకులో వేస్తున్నాను. ఈ పొలం 
అమ్మాయి పేరున వ్రాస్తున్నాను. ఇది అమ్మాయి పసుపు కుంకుమ నిమిత్తం అంటాడు. 
తండ్రి ఇచ్చిన లక్షల ఆస్తిని వెచ్చించి పసుపు కుంకుమ కొనుక్కోమని తండ్రి ఉద్దేశ్యం కాదు. కాని, ఆ 
మాటలలో ఎంత పవిత్రమైన భావముందో మనందరికీ విదితమే. దివ్య మైనది ఏదైనా వస్తు ప్రధానంగా ఉండదు. 


భావ ప్రధానం గానే ఉంటుంది. 


తులసి భగవ ద్విభూతి. 


కాయ లెన్నెనా ఉండొచ్చు. కాన పూజ అ 
లోపల ముదువుగా ఉంటుంది. బాహూ వవహారాలలో ధర్మ నిర్వహణలో కఠినంగా ఉండాలి. ఆంతర్యం 


తా 203 జా 


కు పనికి వచ్చేది కొబ్బరికాయ మాత్రమే. పైన కఠినంగా ఉండి, 


చైతన్య భగవద్గీత ఇ 


భక్తి ప్రేమలు మృదువుగా, మధురంగా, స్నిగ్ధంగా ఉండాలి అని యోగ జ్ఞా 


ై నాలను సమరసం చేస్తూ బోడి 
దారికేళం ఇదంతా భావనే. అందుకే అవన్నీ విభూతులు. ధ్యాదయుతొలు. కనుకనే, కర్తవ్య (మట 
కట్టుకొని వధువు కొబ్బరికాయ దోసిలిలో పెట్టుకొని అత్తగారింటిలో అడుగు పెడుతుంది. శ్‌ (అమలను ఒడి 


తొమ్మిది, పది, పదకొండు అధ్యాయాలు పరమేశ్వరు 
రుని మన కళ్ళ ముందే కదులు తునటు చూపి 
పూర్వ అధ్యాయాల కన్నా పరమేశ్వరునితో మన సాన్నిహిత్యం ఇక్కడ ప్రత్యక్షంగా టు లే 
భవిష్యత్తులో జరిగేది కాదని, నిత్యం జరుగుతూనే ఉంది అనే భావన మనలో దృఢంగా ఏర్పడుతుంది ప న 
ఉంటే, ఈశ్వరుడు, ఈశ్వర విభూతి రెండు కావు అనే సత్యం హృదయంలో ఆవిష్కుత మౌతుంది. న జ్‌ శుద్ధి 
దోబూచు లాడుతూ నేత్రాలకు సర్వమంగళ దర్భనాన్ని ప్రసాదిస్తూ, హృదయాన్ని సర్వేశ్వరానుభూ శః ల [న 
చేస్తాయి. విభూతి దర్భన మనేది అలౌకిక మైన, అద్భుతమైన అమృతానుభూతి, రా 
పయసా కమలం కమలేన పయః పయసా కమలేన విభాతి సరః ॥ 
జలం కమలానికి ఉనికి నిచ్చి శోభ నిస్తుంది. కమలాల శోభతో జలం రమ;ంగా అ 
ముంది. ఎగా అలరారుతుంది, 
కమలాల సౌందర్యంతో సరోవరం కళకళ లాడుతుంది. క ల. తల 
అవ్యక్తం విభూతుల్ని ఆరబోస్తుంది. వ్యక్తమైన విభూతులు అవ్యక్త వైభవాన్ని దర్శింప చేస్తూ ఉంటాయి. 
ఈ వ్యక్తాన్యక్రాల సౌందర్యంతో యావద్విశ్వము పరమేశ్వర చైతన్యంతో కళకళ లాడుతుంది. 
ఆదిదేవుని ఉనికి వల్ల ఆలయం అద్భుతంగా రూపు దిద్దుకుంటుంది. కళాత్మకమైన ఆలయం తనలో 
పరమేశ్వరుని దర్శింప చేస్తూ ఉంటుంది. పరమ పవిత్రమైన దేవ దేవాలయాల సన్నిధిలో మన దేవతార్చన 
దివ్యంగా సాగుతుంది. 
ఆత్మ యొక్క సత్తా స్పూర్తుల చేత మన దేహేంద్రియ మనోబుద్దులు చేతన మవుతాయి. చేతన మైన 
ఈ కార్యకారణ సంఘాతము ఆత్యవా అరె ద్రప్టవ్యః - “ఆత్మయే దర్శింప దగినది” అని సూచిస్తూ ఉంటుంది. 
ఇది అర్ధమైన సాధకునికి దేహమే దేవాలయంగా, జీవుడే దేవుడుగా అనుభవానికి అందుతుంది. సోహం భావం 
ఏర్పడుతుంది. ఇదంతా యోగ విభూతి. విభూతి యోగము. ఇక ఇప్పుడు, (అథ ఇదానీం) ఏయే ఉత్కృష్ట మైన 
విషయాలలో, వస్తువులలో, విభూతులలో భగవానుని మనం ధ్యానించాలో (యేషు యేషు భావేషు చిన్తభగవాన్‌ 
ఆయా భావాలను, విభూతులను చెప్పవలసి ఉంది (తోతోభావాఃవక్తవ్వాఖి, అదే చెబుతున్నాడు. అడగకుండానే 
బిడ్డకు అమ్మ బువ్వ పెట్టినట్టు, భక్తునికి అమ్మానాన్నలు తానే అయిన భగవానుడు, అడగకుండానే భాన 
వితరణ చేసేందుకు బోధను ప్రారంభిస్తున్నాడు. 


శ్రీ భగవానువాచ : 
భూయ ఏన మహాబాహో శృణు మే పరనుం వచః । 
యత్తే౭ హం ప్రీయమాణాయ వక్ష్యామి హితకాన్యయా ॥ 1 
భూయః-ఏవ-మహాబాహో-శ్ఞణు-మే-వరమం-నచః 
మహాబాహో = అర్జునా! హితకామ్యయా = (శ్రేయస్సు కోరి 
ప్రీయమాణాయ = ప్రీతి చెందుతున్న అహం = నేను 


నీ కొరకు యత్‌ జ 5 


మ mu ప ey 


3 = వాక్యమును 3 
pars ఏవ = మరల య = ఉత్తమమైన 
వక్ష్యుమి  * చెబుతున్నానో = నాయుని, 
హా స వచః = మాటను 
శృణు = విను 
శ్రీ భగవానుడు చెబుతున్నాడు : 


| మహాబాహో! శ్రేష్టమైన నా మాటను తపి శ షః 

అర్డునా శ్రేష్టమైన తృస్త చెందుతూ వింటున్నాను. నీ శ్రేయస్సు కోరి మళ్ళీ చెబుతున్నా | 
వ్యాఖ్య 

పునరుక్తి 

ప్రథమ అధ్యాయ షట్కము త్వం పద స్వరూపమును వర్ణించింది. ఏడవ అధ్యాయం నుండి “తత్‌ 
పదము, అంటే పరమేశ్వరునికి సంబంధించిన 'తత్త్వం' విస్పష్టం చేయబడుతూ ఉంది. ఏడు, ఎనిమిది, తొమ్మిది 
అధ్యాయాలలో భగవంతుని నిరుపాధిక తత్వమును, సోపాద్ధిక్ర స్వరూపమును వివరించడం జరిగింది. 
నిరుపాధికము జ్ఞానమును విశదం చేస్తూ ఉంటే, సోపాధికము ధ్యానమును వివరిస్తూ సాగింది. ఈ రెండిటికి, 
అంటే జ్ఞానధ్యానాలకు సాధనోపాయాలుగా విభూతులు కూడా చెప్పబడ్డాయి. ఇవన్నీ జ్ఞాన ప్రసాదాలే కనుక 
బంధ విముక్తిని కలిగించి హితమును చేకూరుస్తాయి. న ఖ్‌ 

తెలియ దగిన విషయం పరమ సూక్ష్మము. అందువల్ల తెలుసుకోవడం చాలా కష్టతరం (దుర్వికేయం). 
కనుక అది పదే పదే చెప్పవలసిన విషయంగా ఉంది. అదే పనిగా విన దగిన విషయంగా కూడా ఉంది. విషయ 
మేమో పారమార్థికం. ఇక ప్రయోజన మంటారా! పరమార్థ సిద్దిప్రదం. కనుకనే, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను 
అంటూ, భూయః అనే పదంతో విభూతి యోగాన్ని ప్రవచించడం ప్రారంభించాడు గీతాచార్యుడు. భూయః 
అంటే మళ్ళీ అని అర్థం (భూయః పన వునలి. 

మళ్ళీ చెబుతున్నాను అంటే పూర్వం చెప్పిన విషయాన్నే చెబుతున్నాడు అని అర్ధం. అంటే, ఏడు, ఎనిమిది, 
తొమ్మిది అధ్యాయాలలో ప్రసంగించిన విషయాన్నే మళ్ళీ చెబుతున్నాడు అని భావం. పూర్వాధ్యాయ త్రయంలో 
భగవత్తత్వము, భగవద్విభూతులు - రెండూ చెప్పబడ్డాయి. వాటినే ఈ అధ్యాయంలో విస్తరించి చెప్పడం 
జరుగుతూ ఉంది (భూయలభి. ఆనందించ దగిన విషయ మయితే అనేక సార్లు విన నవసరం లేదు. అర్థం 
చేసుకోవలసిన విషయం అయినప్పుడే ఎన్నిసార్లు అయినా వినాలి. అర్ధమయ్యే వరకు చెప్పేవాడు మళ్ళీ మళ్ళీ 
చెబుతూ ఉండాలి. వినే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి. కథను రెండు సార్టు చెప్ప నవసరం లేదు. 
తత్త్వము ఒక్కసారి చెబితే సరిపోదు. కనుక, వేదాంత విషయము నందు పునరుక్తి దోషం లేదు. 
శ్రేష్ట వాక్యం 

“అర్జునా! శ్రేష్టమైన నా మాటను విను' (శృణు మే పరమం వచఖి అంటున్నాడు భగవంతుడు. త్‌ పరమ 
వాక్కులు. పరమాత్మకు సంబంధించిన వాక్కులు. దీపం వస్తువును చూపించినట్లు, పరమాత్మ స్వరూవాన్ని 
ప్రకాశింప చేసే వచనాలు కావడం చేత ఇవి పరమ వాక్కులు. ప్రకృష్ణమైన వాక్యాలు. దేనిని ఆలకించిన 
తరువాత మరొక దానిని వినాలని మనస్సుకు అనిపించదో, వినవలసిన అవసరం కూడా ఉండదో, తది ప్రకృష్ణ 
వచనము. శ్రేష్ట వచనాన్ని శ్రేష్టులే విన గలరు. ఉత్కృష్ట వచనాన్ని నికృష్ణులు నిన లేరు. వినినా అర్థం చేసుకోలేరు. 


ఆలా చైతన్య భగవద్దీత అతత. 


అందుచేత, అర్జునుని యోగ్యతను దృష్టిలో ఉంచుకొని, “నేను చెప్పే శ్రేష్ట వచనాన్ని విను' శ్రుణుమే 
క క్ర! న 2) © వరమం 
spate yc భగవంతుడు. అంతేకాదు. మహాబాహో!” అని సంబోధించి అర్జునుని అర్హతను 
బాహువులు జయానికి సంకేతాలు. విజయ సూచకాలు. నేను చెహే విశిష విష 5 
నువ్వు విఫలం కావు. విజయం సాధిస్తావు. నువ్వు గొప్పు బాహువులు ల్‌. ఈ. wom ఈ ల ఆ 
విజయాన్ని సాధించడమే గాక మహాత్ములను భక్తితో సేవించిన మహా బాహువులు. ప్రత్యక్షంగా మహేశ లూ 
తలపడి విజయ దరహాసంతో పాశుపతాస్త్రమును పరమేశ్వరుని అనుగ్రహంగా సంద చల. పారా! 
కనుకనే, నీకు వినిపిస్తున్నా! విను! (శ్చణు). అర్జునా! అర్హుడవు కనుకనే నేను బోధిసున్సు విషయా pa 
ప్రీతితో, ఉత్సాహంతో వింటున్నావు అని కూడా శ్రీకృష్ణుడు అర్జునునికి కితాబు ఇస్తాము. ఇ 
శ్రవణ మాధుర్యం 
తినేవాడు ప్రీతితో ఆరగిస్తూ ఉంటే పెట్టే వాడికి ఇంకా, ఇంకా పెట్టాలి అనే బుద్ది పుడుతుంది. వినేవాడు 
తృప్తి చెంది నపుడే వినిపించే వాడికి సంతృప్తి కలుగుతుంది. అర్జునా! నా మాటల్ని పీతితో వింటున్నావు 
అంటున్నాడు భగవంతుడు (ప్రేయమాశాయ్య. అర్జునుని ముఖంలో తొణకిస లాడే ఆనందము, పార్పుని కళ్ల 
నుండి తొంగి చూచే ఉత్సాహము, జ్ఞాన కిరణ స్పర్శచే విరబూసిన హృదయారనిందము వెదజల్లే షవర్‌ 
సుగంధమును వ్యక్తం చేసే స్మిత వదనము - ఇవన్నీ పార్టుని పీతిని మౌనంగా చెబుతున్నాయి. | 
ఆదిలో విషాద వదనంతో కుమిలి పోయి కన్నీరు కార్చిన అర్జునునికి, గీత పూర్వార్థము సమాప్త మయ్యే 
సమయానికి ఆనందం ఉప్పాంగగా కళాత్మకంగా గోచరిస్తున్న విజయునికి ఎంత తేడా! దీనిని కృష్ణుని కన్నా 
సృష్టంగా చూడ గలవా రెవరుంటారు? అందుకే పీతితో వింటున్నావు అంటున్నాడు. పీతితో ఆలకించడము 
అమ్స తపానం చేయడం లాంటిది అన్నారు భాష్యంలో ఆచార్యులు (ప్రీయమాణాయ, మద్వచనాత్‌ ప్రేయసీ త్వం 
అతీవ అవృతమివవిబన్సు: అమృతపానం చేసినట్టు అర్జునుడు బోధను ఆస్వాదిస్తున్నాడు కనుకనే, శ్రీకృష్ణుడు 
మళ్ళీ మళ్ళీ ఆనందంతో చెబుతున్నాడు. అదే మన సంప్రదాయంలో ఆచార్య హృదయ మంటే. ఉపనిష 
త్రబోధ మంటే అదే. సందేహం కలిగి, విన్న విషయాన్ని మళ్ళీ చెప్పమని అడిగితే, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? 
అని విసుక్కుంటాడు ఉపాధ్యాయుడు. కాని, ఉపనిషత్తు అలా కాదు. ఎన్ని సార్లైనా చెబుతుంది. నీకు అర్థమయ్యే 
వరకు చెబుతుంది. అదే ఉపనిష ద్వెభవము. ఉపనిషత్తుల లోని ఆత్మవిద్యను అందించే ఆచార్యుని హృదయ 
సౌందర్యము. న 
ధి నయ మవుతూ ఉంటే రోగికి వైద్యుడిపై, అతని వైద్యంపై విశ్వాసము, ప్రేమ వృద్ది చెందుతూ 


వ్యా 
ఉంటాయి. అలాగే రోగి ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటే, శ్రమించి వైద్యం చేసిన వైద్యునికి తృప్తి ఆనందము 


కలుగుతూ ఉంటాయి. 
అర్హత కలిగి శ్రవణం చేయడం చేత, బోధ సాగే "కొద్ది అర్జునునిలో ఆనందం పెరుగుతూ ఉంది, 


అర్హునునిలో వ్యక్తమయ్యే తృప్తిని ప్రత్యక్షంగా దర్శిస్తున్న గీతాచార్యునిలో హితేచ్చ అధిక మవుతూ ఉంది. 
జా | ల మ : 

అందుచేతనే, అర్జునా! నీకు హితం చేయాలనే కోరికతో చెబుతున్నాను అంటున్నాడు భగవంతుడు (తతః 

వక్ష్యామి పొత కామ్యయా పొతేబ్హయాా. శ్రవణ సాధకులకు అర్జునుడే సరమాదర్శము. శ్రవణం అనేది అమృత 

పానం చేసినటు ఉండాలే గాని, ఆముదం త్రాగినట్లు ఉండకూడదు. శిష్యుడికి బోధ యందు ప్రీతి ఉండాలి. 


బోధకుని యందు భక్తి ఉండాలి. 


ఆత్మీయులు మన సుఖం కోరుతారు. కాని ఆచార్యుడు మన హిత 
పోకలతో ఉంటాయి. హితం అనేది నిత్యసుఖం. ల కో = 
అత్మసుఖం. ఆత్మానందం. మోక్షానందం, నిత్యమోక్షం సరు క ఉండేదే గాని వచ్చి పోయేది కాదు అదే 
శసేది హితం. అదే మోక్షం. మోక్షార్థం చేసే బోధ హితబోధ. స సమస్త లోకాలకు మేలు 
గబాంచడమే హితము, హితమును బో 

వాక్యమే హ్‌త నా జం సహిత 0౫ బ్రహ్మాత్మ జ్ఞానమును ప్రసాదించే 'తత్త్యమసి' మహావాక సజ 

భగవ త్రత్వమును (గబాంచడానికి ఉపకరించే ఐశ్వర్య దర్శనమే విభూతి స్ట్‌. 
గ్రహించడానికి సహకరించే విభూతిని దర్శింప చేసి, విభూతి దర్శనము ద్వారా విభూతి నా 2 ree 
శాప చెతన్నము యొక్క అనుభూతిని కలిగించడమే జ 
సదూప దై స్స్‌ తత్వావగాహన ఖలం, తత్త జ్ఞానం (ప్రసాదించే మోక్షఫలం. 
హైతకారిణి 

హితము అనేది మోక్షము అని తెలుసుకున్నాం. మోక్షము జీవుల గమ్యము. గమ్యమును చేర్చే హితబోధ 
మార్గమును కూడా మంగళకరంగా, మహనీయంగా తీర్చి దిద్దుతుంది. కనుక సాధ్యమును అలా ఉంచితే 
సాధనలో సాధకునికి ఎంతగానో ఉపకరించే ఈ యోగవిభూతి సోపాన క్రమంగా ముముక్షువును మోక్ష సౌధం 
ఎపుకు నడిపిస్తుంది. డే 

తేజములో గొని, బలంలో గాని, జ్ఞానంలో గాని, కళలో గాని, - ఎక్కడ ఏ విధమైన జొన్నత్యము గోచరించినా, 
దానిని ఈశ్వర వైభవముగా వీక్షించే అలౌకిక దృష్టిని విభూతి ప్రసాదిస్తుంది. ఈ విధమైన ఈశ్వర వైభవ భావన 
సాధకుని లోని అహం భావనను, అహంకారమును అదృశ్యం చేస్తుంది. అంతా ఈశ్వర వైభవ మైనపుడు, నా 

లా క ; rr మ క్‌ 

దంటూ ప్రత్యేకంగా ఏముంది? నా నుండి వ్యక్తమయ్యే వైభవము పరమేశ్వరుని దైనపుడు, నాలో అహంకారానికి 
చోటెక్కడుంది? నా నుండి ఏ ఈశ్వర వైభవము వ్యక్త మవుతూ ఉందో, ఇతరులలో వ్యక్తమయ్యే వైభవము 
కూడా ఆ ఈశ్వర వైభవమే అయినప్పుడు, నాకు ఎవరిపై ఈర్య? ఎవరిపై అసూయ? ఈ విధమైన భావాలతో 
బుద్ది వికసిస్తూ విశాలమౌతూ, వినూత్న భగవ ద్బావనలో ఓల లాడుతుంది. 


అవి రొకీ 


ఆఖ్యాయిక 
ఒకనాడు ఒక నదీ తీరంలో సాధ్వి రబియాను యోగి హసన్‌ చూశాడు. అంతే. అతనిలో అహంకారము, 
గర్వము విజ్బంభించాయి. వెంటనే తాను, ప్రార్ధనకై నేలపై పరచుకున్న వ(స్రాన్ని నదీ జలంపై వేసి, దాని మీద 
కూర్చుని తేలుతూ ఉన్నాడు. రబియా సమీపానికి రాగానే, వెటకారంగా నవ్వుతూ, 'రబియా! రా! ఇక్కడ చల్లగా 
ఉంది. నువ్వూ కూర్చుని ప్రార్థన చేసుకుందువు గాని! అన్నాడు హసన్‌, 

రబియా మందహాసాన్ని చిందిస్తూ 'హసన్‌! అది నీ బలమని వి(ర్రవీగకు. అది నీ బలం కాదు. బలహీనత. 
అది వైభవం కాదు, వికారము. చివరికి ప్రపంచ సంతలో వ్యాపారి లాగా ప్రదర్శన లివ్వడానికి సిద్ద మయ్యావా*?' 
అంటూ ఆమె చేతిలో ఉన్న వస్త్ర ఖండాన్ని గాలి లోకి విసిరింది. . 

ఆకాశంలో నిలబడి యున్న వస్త్ర ఖండం వద్దకు రబియా ఎగిరి వెళ్ళి, దా 
అక్కడెందుకు? నీళ్ళల్లో తడుస్తాము. ఆ ప్రార్థనేదో ఇక్కడ చేద్దాము, రా! పైగా పై నుం 
కూడా! అంది రబియా. 


నిపై ఆసీనురా లైంది. “హసన్‌! 
టే, అందరూ చూస్తారు 


—— చైతన్య భగవద్గీత గ” EE EEE 


హసన్‌ సిగ్గుతో తల దించుకున్నాడు. అది ఇష్టపడని రబియా, తన సహజ ప్రేమను చిందిస్తూ, “చూడు 
హసన్‌! నువ్వు చేసిన ఆ వైభవాన్ని చేప కూడా చేసి చూపుతుంది. ఇక నేను చేసింది అంటావా, పక్షి, అవసరం 
లేదు, పురుగు కూడా ఈ మాత్రం ఎత్తుకు ఎగురుతుంది. అసలైన వైభవము ఈ రెండిటి లోను లేదు 
అదేమిటో తెలిసి సాధించుకోవాలి” అంది రబియా. ఆమె హిత వచనాలతో హసన్‌లో గొప్పు పరివర్తన చో 
చేసుకుంటుంది. వ 
ఈశ్వర విభూతి అర్థమైతే, ఆ తరువాత మన బుద్దిలో కలిగే, మన బుద్ది నుండి కదిలే (ప్రతి భావన 
ఈశ్వర వైభవ కరణంగా (ప్రకాశిస్తుంది. కారణం, ఈశ్వర వైభవాన్ని సాక్షాత్తు ఈశ్వరుడే వరిసూ ఉనాడు 
కనుక. shal 
(ప్రబోధించబడే విషయం భగవత్తత్వం. వ్యక్తమయ్యే ఐశ్వర్యం భగనద్విభూతి. ఈ రెండిటిని చెప్పే 
మాటలు ఈశ్వరునివి (మే వరమం వచి. అంతా విభూతియే. 
ఇది అశ్యులకు సొడం కానిది. అచ్ముతునికే సాద్ద మయ్మేది. చదవండి. 
న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః | 


అహ మాదిర్హి దేవానాం మహర్షిణాం చ సర్వశః ॥ ౧2 
న-మే-విదుః-నురగణాః-వ్రభవం-శ-మవార్షయః 
అవాం-ఆదిః-పొ-దేవానాం-మవార్షీ ణాం-చ-నర్హశః 
మే = నాయొక్న అహం = నేను 
(ప్రభవం = పుట్టుకను దేవానాం = దేవతలకు 
సురగణాః = దేవతా సమూహములు మహర్షీణాం చ = మహర్షులకును 
న విదుః = ఎరుగరు సర్వశః = సర్వ విధముల 
మహర్షయః = మహర్షులు ఆదిః హీ = మూల కారణమును గదా! 


= ఎరుగరు 
నా నా పుట్టుక దేవతలకు తెలియదు. మహర్షులు ఎరుగరు. ఎలా చూచినా, దేవతలకు, మహర్షులకు 
ఆది కారణం నేనే కదా! 
భగవదైశ్వర్యము లేదా భగవద్విభూతి అనేది జ్ఞాన సంపన్న మైనది. సర్వ జ్ఞాన సంశోభితమైన విభూతి 
జ్ఞానమును జ్ఞానశక్తి కలవారే గుర్తించ గలరు. గ్రహించ గలరు. సృష్టిలో అధమ జన్ములు జ్ఞానార్డులు కారు. 
క్రిమికీటకాదులు, రాక్షసులు జ్ఞానమును పొందలేరు. జ్ఞానమును పొందే అవకాశము మధ్యమ, ఉత్తమ జన్ములైన 
మానవ, దేవతా గణాలకే ఉంది. 
మానవులలో కూడా జ్ఞాన ప్రధానులైన మహర్షులు శ్రేష్టులు. అలాగే ఉత్తమ జన్ములైన వారిలో దేవతలు 
శ్రేష్ణులు. మానవ లోక ప్రతినిధులుగా మహర్షులను, సురలోక ప్రతినిధులుగా దేవతలను ఎన్నుకొని, 
పరమేశ్వరునికి సంబంధించిన విభూతి జ్ఞానము పూర్ణంగా భగవంతునికే తెలుసు అనే విషయాన్ని నిర్దారణ 


చేస్తున్నాడు. 


ఎరుగరు సురులు క 
అర్హునా! నా ప్రభవమును దేవతలు ఎరుగరు (మే విదుః నురగణాః ప్రభవం. ఇక్కడ ప్రభవం అంట, 


లా 0 బలల. 


| 


౪ లేదా ఉత్పత్తి అని ఒక అర్దము, జ్ఞ 

పుం తో (భావము, లేదా 
ప్రభావంతభళకీ అతిశయమ్‌, అథవా ప్రభవం క జ్ఞ లో క్‌ మరొక అర్థము (మమ ప్రభవం 
బ్రహోశ్రది దేవతలు క న్నన (బ్రహ్మాదయ్య్స,, డా దవతలు ఎరుగరు. దేవతలు అంటే 

బ్రహ్మా ' దివ్వశకి సంప 

బ్రహ్మ ఇంద్రాదులు ఫశు సంపన్నులు, దివ్వ జ్రావ ॥ 
బహ దేవునిక కారణమైన వాడు భగవంతుడు, న క్యు స్పష్టికి బ్రహ్మదేవుడు కారణము. కాని 
కారణమైన భగవంతుని బ్రహ్మదేవుడు స ౦డె చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. తనకు 

రణమైన భ (ట్రభ్మాదవుడు పూర్ణంగా ఎ ప 

కొ గ్‌ లా తెలుసుకుంటాడు? అలాగే దేవత లందరూను. 


దేవత లందరు పరమేశ్వరుని నుండే ఆవిరవిం వారు 
నే. భగవంతుని కారణం గానే వారికి వైభవం వ చారు. దివ్య శక్తి యుక్తులను దేవతలకు ప్రపాదించింది 
లోన సుకుంటారు? ౫. . గొ జంచింది. తమకు వైభవాన్ని అనుగ్రహించిన వాని ప్రభవాన్ని ' 
దేవతలు ఎలా తెలుసుకుంటారు? తండ్రి కారణంగా ఉద్భవించిన బిడ్డ తండ్రి ప్రభవమును ఎలా తెలియడో 
అల వర న పరంగా లుక్‌. ల కనకనే, నా ప్రభవమును బ్రహ్మాది 
తెలుసుకో లెరు అంటు క కే న ఎక 
సురులు మ వల క న్నాడు (న మే విదుః మమ ప్రభవం న జానన్తి సురగణాః బ్రహ్మాదయలి. (బ్రహ్మాది 
దేవతలు వైభ bk ఇ “యినా, తమ ప్రభవానికి కారణమైన ఆదిదేవుని ప్రభవమును తెలుసుకొనే 
టంతటి శక్తి సంపన్నులు మాత్రం కారు. 
తండ్రీ తనయులు 
భాగవతంలో ఒక రమణీయ మైన ఘట్టము ఉంది. ఒకనాడు నారద మహర్షి తన సందేహాన్ని నివృత్తి 
చేసుకోవాలని బ్రహ్మదేవుని వద్దకు వెళతాడు. క 
సృష్టికి హేతు సమిటి? ఈ సృష్టి జ్ఞాన మంతా నీదేనా? లేక, మరెవ్వరైనా నీకు అనుగ్రహించారా? (ప్రారంభాది 
వివేక మెవ్వ దొనంగు? బ్రారంభ సంపత్తి కాధారం బెయ్యది? యేమి హేతువు. ఈ స్పష్టి కార్యానికి ఏమి 
ప్రయోజనం? దీని స్వరూప మేమిటి? నా వరకు నేను ఈ సృష్టికి నువ్వే కారణ మని అనుకుంటున్నా! లేక నిన్ను 
మించిన దేవుడు మరొక డున్నాడా? ఏది నిజమో చెప్పు తండ్రీ! నా సందేహాన్ని పోగొట్టు (యథార్థం బే 
స్వరూపంబు?. . . నాకుం జూడగ నీవు రాజువను చున్నాడన్‌ యదార్ధ స్థితిన్‌ నీ కంటెన్‌ ఘను డొక్క రాజు గలడో? . . 
నిక్కంబు భాషింపుమా! . . . ఓ జనక! నా సందేహముం బాపవే!... పోతన భాగవతము) ఆని బ్రహ్మ మానస 
పుత్రుడైన నారద మహర్షి సరస్వతీ పతిని ప్రశ్నించాడు. నారద మహర్షి అడిగిన ప్రశ్నకు బ్రహ్మదేవుడు ఎంతగానో 
సంతోషించి, సమాధానం చెబుతాడు, 
క్‌ రారా బుధులు! విరక్తులు గారా! యీరీతి నడుగ నేరరు వి 
స్మే రావహము భవన్మత మౌరా ! నా విభుని మర్మ మడిగితి వత్సా! 

'నాయనా! కుమారా! ఎందరో జ్ఞానులు నా వద్దకు వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా నీ లాగా వైరాగ్య 
సంపన్నులే అయినా, నీ లాగా ఎవ్వరూ ప్రశ్నించ లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆశ్చర్య మేమిటంటే, 
నా తండ్రి రహస్యాన్ని నువ్వు మీ తండ్రిని అడగటమే' అంటూ సమాధానం చెబుతాడు బ్రహ్మదేవుడు. 

“వత్సా! నారదా! ఈ చరాచర ప్రపంచాన్ని నా అంతట నేను సృష్టించలేక అ గా pes 
పడుతూ ఉన్నప్పుడు, సృష్టి నిర్మాణానికి కావలసిన జ్ఞానాన్ని నా ప్రభువు ఎంతొ జదార్యంతి నా 


3-14 


— టైతన్య భగవద్గీత EI 
అను[గ్రహించాడు. ఆ పరమే 
డు పరమేశ్వరుని ఆజ్ఞ లేకపోతే, ఈ లోకాలను నిర్మించే శక్తి నా కెక్కడిది? 
శా నానాస్థావర జంగమ ప్రకరముల్‌ నాయంత నిర్మింప వి 
జ్ఞానం బేమియు లేక తొట్రు వడ నిచ్చన్‌ నాకు నర్వాను నం 
ee విచక్షణత్త్వము మహోదారంబుగా నిచ్చె ము 
నా యీళ్చరు నాజ్ఞ గాక జగముల్‌ నిర్మింవ శక్తుండనే? - 
భాగవతము. తనకు అర్థం గాక కుమారుడైన మాల తండ్రి యైన దత ఆంధ్ర 
తండికి స కా Se షయ జా ( న ప్రశ్నిస్త విషయం తన 
రడికి సంబంధించింది కావడం చేత, తనకూ తెలియదని చతుర్ముఖ బ్రహ్మ చేతు లెత్తేశాడు. 
మవార్షులూ ఎరుగరు 
se బ్రహ్మాది దేవతలు ప్రభువు ప్రాభవాన్ని ఎలా ఎరుగ లేరో, అలాగే భృగ్యాది మహర్షులు కూడా తెలుసుకో 
రు (నావీ మహర్షయః భ్యగ్వాదయః విదుః జానన్తి.  బుషులు తపశ్శక్తి సంపన్నులు. జ్ఞానసిద్దులు. ఇక్కడ 
ముప అనకుండా నుహర్షులు అనడం చేత, గొప్ప ప్రాభవము గల బుషులు అని అర్థము (మహాన్‌ చఅసా 
మువ్లువి, మం(త్రదష్ట లైన మహర్షులకు కూడా అర్థం గాని విషయము భగవ ద్విభూతి. 
ఇక్కడ ఒక్క సంశయం తలెత్తుతుంది. బ్రహ్మాది దేవతలకు, భృగ్వాది మహర్షులకు కూడా తెలియదు 
అన్నప్పుడు, ఇక (బ్రహ్మజ్ఞాన ఫల మేమిటి? (బహ్మజ్ఞానులకు సర్వజ్ఞత్యము లేనట్టేనా? అనే సందేహం 
కలుగుతుంది. ఇది చాలా సూక్ష్మమైన, ఆసక్తికర మైన, జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం. 
బ్రహ్మ జ్ఞానము అంటే, బ్రహ్మాత్మ జ్ఞానము. ఈ ఆత్మయే బ్రహ్మము అనే జ్ఞానము. ఇది అద్వెత 
జ్ఞానము. రెండవది తెలియని పూర్ణ జ్ఞానము. ఇ 
అలాంటి జ్ఞానులను మన దేశ సరిహద్దులలో ఎంత మంది సైనికు లున్నారో చెప్పండి అంటే చెబుతారా? 
చెప్పలేరు. అది వారికి సాధ్యం కాదు. నిద్ర నుండి మేల్కొన్న వానిని వాడు కలలో చూచిన చెట్టులో ఎన్ని ఆకు 
లున్నాయో చెప్పమంటే చెబుతాడా? ఇదీ అంతే. 
స్వప్న జగత్తు సత్యం కాదు కనుక, సత్య దర్శనం అయిన వాడు సత్యం గాని దానికి సంబంధించిన 
వివరాలను చెప్పలేడు. అంతమాత్రాన అతనికి సర్వ జ్ఞానము లేదు అనడానికి వీల్లేదు. సర్వము అంటే సత్యమే 
కనుక, జ్ఞానిలో అద్వయమైన సత్య జ్ఞానము ఉంటుందే గాని భిన్నమైన అనిత్య జ్ఞానాలకు సంబంధించిన 
ఎరుక ఉండదు. 
కాని, ఆశ్చర్య మేమిటంటే, సర్వ జ్ఞానము కలిగిన జ్ఞాన చెప్పలేని సమాధానమును సర్వేశ్వరుడు 
చెప్పగలడు. ఎందుకో తెలుసా? సత్యం గాని మిథ్య కూడా పరమేశ్వరునికి దూరంగా లేదు. మాయ కూడా 
బ్రహ్మమునే ఆశ్రయించుకొని ఉంది. అందుచేత, తాను మాయ కాకపోయినా, తన నాశ్రయించుకొని ఉన్న 
మాయను మహేశ్వరు డొక్కడే చెప్పగలడు. అలాంటి వాళ్ళ దివ్య శక్తి గల దేవతలు ఎలా తెలుసుకుంటారు? 
తపశ్శక్తి గల సిద్దులు ఎలా గ్రహిస్తారు? ఆదిదేవుని ఆది ఎవరికి దొరుకుతుంది? కనుకనే, తన విభూతి 
కా లో ఈ విషయాలన్వీ ఇంకా ఎంత గానో విస్తరిస్తాయి 
వైభవాన్ని తానే వివరిస్తున్నాడు. రాబోయే అధ్యాయాలలో ఈ విషయాలన్నీ ఇంకా ఎంత గాం. ఎత్తాచ్తాయా. 
నరే బాగుంది. ఇంతగా శ్రమించి ఈ విభూతులను తెలునుకొని సాధించే దేమిటి? చెబుతున్నాడు. 


యో మా మజ మనాదిం చ నేత్తి లోకమహేశ్వరమ్‌ | 
అసమ్మూఢ: స మర్తేషు సర్వపాపైః ప్రముచ్యతే ॥ 


అంతా భగవ 


యః-మాం-అజిం-అనాటబిం చ వేత్తి 
అనమ్మూఢః-సః-మర్తేషు- సర్వపాపైః. ప్రముచ 5 
యః = ఎవడు ae 
అజం = పుట్టుక లేని వానిని షా . వ క్‌ — 
అనాదిం = ఆది లేని వానిని క క నవుల అ 
లోకమహేశ్వరం చ = లోకనియంతను అగు నో = క నివాడై 
మం క నన్ను నై [న వ్‌ సమస్త ప్రముల నుండి 
వేత్తి = తెలుసుకుంటున్నాడో ప్రముచ్యతే. = విముక్తు డవుతున్నాడు 


నేను పుట్టుక లేని వాణ్ణి. ఆది లేని వాణ్ణి. సర్వ లోకాలకు నేనే ప్రభువును. ఇలా నన్ను ఎవడు తెలుసుకుంటాడో, 
వాడు సమ్మోహం లేని వాడు. సర్వ పాపాల నుండి విడి పడతాడు. 
వ్యాఖ్య 
అజమ్‌ - అనాదిమి 
బ్రహ్మాది దేవతలకు, భృగ్వాది మహర్షులకు కూడా భగవంతుడే ఆది అని పూర్వ శ్లోకంలో తెలుసు 
కున్నాం. ఆది జనల కారణ మని అర్థము (అహం ఆదిః కారణం పొ యస్మాత్‌). సర్వ కారణమైన పరమేశ్వరునికి 
మరొక కారణం ఉండేందుకు అవకాశం లేనందున భగవంతుడు అజుడు. అంటే, పుట్లుక లేనివాడు. 
| జు 
న తస్య కళ్లి జ్ఞనితా న చాధిపః - భగవంతునికి తండ్రి లేడు; అధిపతి కూడా లేడు. అందుచేత ఆయన 
పుట్టుక లేని వాడు. కనుక అజుడు. ఆది లేని వాడు. అంటే తనకు మరొక కారణం లేని వాడు (న మను అన్యః 
ఆదిః విద్యతే. ఆది లేని వాడు అంటే అనాది అని అర్థం. 
పుట్టుక లేని వాడు అనినా (అజమ్‌), ఆది లేని వాడు, అనగా అనాది అనినా (అనాదిం), రెండూ ఒక్కటే 
కదా! అలాంటప్పుడు “అజి, “అనాది' అని రెండు పదాలు ఎందుకు ప్రయోగించినట్టు? 
సర్వులకు తానే కారణం కావడం చేత పరమేశ్వరుడు “సర్వాది'గా పూర్వ శ్లోకంలో అర మయ్యాడు. 
సర్వుల పుట్టుకకు కారణమైన తాను, పుట్టుక లేని వాడు కనుక అజుడు, 
అనాది అంటే ఆది లేని వాడు. అంటే తన పుట్టుకకు మరొక కారణం లేసి వాడు. ఎందుకని? తాను 
అజుడు కనుక. ఎందుకని అజుడు? అనాది కనుక అజుడు, అంటే అజత్వానికి కారణం అనాదిత్యం. అనాదిత్యం 
అజత్యానికి హేతువు (అనాదిత్వమ్‌ అజత్వే హేతు9 అని చెప్పడం కోసం, రెండు పదాలు సమానార్థకాలే 
అయినా, రెండుగా చెప్పవలసి వచ్చింది. 
అతివ్యాప్పి దోషం 


పరమేశ్వరుడు పుట్టుక లేని వాడు. అజుడు. అలాగే ఆది లేని వాడు. అనాది. బాగుంది. అలాంటప్పుడు 


భగవంతునికి చెప్పబడిన ఈ రెండు లక్షణాలు మరెనరిలో నైనా ఉన్నాయా? ఉండేందుకు అవకాశం లేదు. 
ఎందుకని? అలా ఉంటే, మరొక భగవంతుడు కూడా ఉన్నాడు అని అర్థము. ఇద్దరు భగవాన్లు ఉంటే, ఆ 
ఇరువురిలో ఎవడూ భగవంతుడు కాకుండా పోత్రాడు. భగవంతుడు అనంతుడు. రెండు అనంతాలు ఉండలేవు. 
కనుక, ఇద్దరు భగవాన్లు ఉండలేరు. 

కాదు, ఉండొచ్చు. ఎలా? ఈ రెండు లక్షణా 


లు మరొక చోట ఉన్నాయి కనుక. ఎక్కడ? ఏమిటది? 


౮౮ చైతన్యభగవద్దీత లత. 


న శ పరయా శశవిషాణము అంటే, కుందేటి కొమ్ము. ఈ మాట మన అనుభవంలో ఉందా లే 
ంది. కుందెటి కొమ్ముకు కారణం ఎవరు? అది ఎప్పుటి నుండి ఉంది? కుందేటి కొమ్మును ఎవ్వరూ ప 
(ప్రసవించ 


లేదు, కనుక అది అజము. ఎపుటి ఇ 
, . ఎప్పుటీ నుండ ఉంది? కుందేటి కొము' అనే ష 3 జ 
పూర్వము ఎప్పటి నుండో ఉంది. CES SNe కడా ఇంకా. 
ఏమిటి ఈ గందరగోళం అనుకుంటు ? 
న్నారా? కుందేలు ఉంది. కొము ఉంది. కాని కుందేటికి 
లేదు. కనుక కుందేటి కొమ్ము అనేది విన పడేదే గాని కనపడేది కాదు. కల అది మలి pal 
పుడుతుంది? కనుక అజము. | త స 
పుట్టని కుందేటి కొమ్ము (అజం) ఎప్పుటి నుండి ఉంది? ఎప్పుటి నుండో ఉంది. కుందేటి కొము జే 
అని ఎప్పుడు తెలిసిందో, అంతకు ముందు ఎప్పుటి నుండో “కుందేటి కొమ్ము లేదు" అనేది ఉంది ఖా 
అభావః అన్రీ. కనుక ఆ 'లేదు' అనేది అనాదిగా ఉంది. ఈ నిధంగా అజం, అనాదిం అనే రెండు అక్షణాలు స 
విషాణానికి కూడా ఉన్నందున, శశవిషాణం కూడా భగవంతుడు కావాలి. లేదా ఆ రెండు జను వాడు 
భగవంతుడు అయ్యేందుకు అవకాశము లేదు. ఈ అనర్థమే అతివ్యాప్తి దోషం. ఒక దాని చాలు నాక 


దానిలో ఉండటమే అతివ్యాప్తి దోషం. ఈ దోషమును నిరాకరించడానికి పరమేశ్వరుని లోక మహేశ్వరునిగా 
చెప్పడం జరుగుతూ ఉంది. శ 


లోకేశ్వరుడు 
అజం, అనాదిం - ఈ రెండు లక్షణాలే కాక ఆయన లోకమహేశ్వరుడు. లోకాలను సృజించిన గొప్ప 
ప్రభువు (లోకానాం మహాన్తం ఈశ్చరం). ఈ లక్షణము, అనగా సర్వ లోకాలకు అధిపతిగా ఉండే లక్షణం, 
అసలు అస్తిత్వమే లేని కుందేటి కొమ్ముకు ఉండే అవకాశం లేనందున అతివ్యాస్తి దోషం నిరవారింప బడింది. 
య ఈశః అన్య జగతో నిత్య మేవ - ఈ ప్రపంచానికి ఈశ్వరుడు కావడం చేత (అజం, అనాదిం అని 
క్రీర్తింపబడిన) లోకేశ్వరుడు నిత్యుడు. అట్టి నిత్యుడైన పరమేశ్వరుని ఎవడు తెలుసుకుంటాడో అట్టి వాడు 
అసంమూఢుడు (శంమోవా వర్ధితవి అంటే సమ్మోహము లేని వాడు. ఇక్కడ మోహం' అనకుండా “సమ్మోహం' 
అంటూ ఉపసర్గను ప్రయోగించి చెప్పడం వల్ల దీనిని కాస్త విశ్లేషించి అర్థం చేసుకోవాలి. 
సమ్మోహ వర్ణితుడు 
మోహము అంటే అవివేకము. బుద్ది లోని అవివేకమే మోహము (యోహః అవివేక బుద్దిని. ఉన్నది 
తెలియక పోవడం వల్ల ఉన్న దానిని లేనట్టుగా, లేని దానిని ఉన్నట్లుగా చూచె బుద్దియే అవివేక బుద్ది. అదే 
మోహము. అజ్ఞాన రూపము, అగ్రహణ స్థితి. 
ఉన్నది తెలియక పోవడ మనే అగ్రహణ స్థితి మోహ మైతే, విపరీతంగా తెలియడ మనే అన్యథా గ్రహణ 
స్థితియే సమ్మోహము. కనుక, ఇక్కడ మోహము అజ్ఞాన మైతే, సమ్మోహము భ్రాంతి. మోహానికి అజ్ఞానము 
కారణ మైతే, సమ్మోహానికి మోహమే కారణము. గీతను సమాప్తం చేసిన తరువాత, బోధ ఫలించిందా లెదా 
అనే విషయాన్ని నిర్దారణ చేసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునున ఈ అజ్ఞాన సమ్మోహాలను గూర్చిన ప్రశ్చనే 
సంధించాడు, అర్జునా! అజ్ఞానము వలన కలిగిన సమోోహాము నశించిందా? (కళ్లి దజ్జాన నమ్మోహః వ్రణిష్టన్తి 
ధనంజయ) అని ప్రశ్నించాడు. 
అజుడు, అనాది రూపుడు, లోక మహేశ్వరుడు అయిన పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానము ఎవడికె 
స్పష్టంగా కలుగుతూ ఉందో, వాడు సర్వ పాసాల నుండి విముక్తు డవుతున్నాడు. 


212 


న 
— విభూతి యోగము = 


సర్వ పావ విముక్తుడు 


పరమాత్మ జ్ఞానము కలిగ సమ్మాహమును పోగొట్టుకున్న వాడు సర్వ పాపముల నుండి విడిపడు తున్నాడు. 
నిముక్తు డవుతున్నాడు (సర్వ పాపైః ప్రముచ్యతే. ముచ్యతే అంబే విడిపడటము. మోక్ష్యసే అని అర్ధము. 
మోహ క్షయము లేదా మోహము నుండి విడిపడటమే మోక్షము. ఇక్కడ ముచ్యతే అనకుండా ప్రముచ్యతే 
అనడం జరిగింది. సమ్మోహము నుండి విడిపడటము చేత “ప్రీ అనే = చేర్చి “ప్రముచ్యతే” అనడం 
జరిగింది. సర్వ పాపముల నుండి విడిపడటము అంటే, తెలిసి చేసినవి యే వవ్‌ న సర 
పాపముల నుండి విముక్త (సర్వ పాపైః సర్వైః పాపైః మతి పూర్వ అనతి పూర్వ కృతైః ప్రముచ్యతే) తెలిసి తనే. 
తెలియక చేసినా పాపం పాపమే. పరమేశ్వర జ్ఞానం చేత సమ్మోహమును పోగొట్టుకున్న వాడు సర్వ పాప 
నిముక్తు డవుతాడు. ఇదే పరమేశ్వరుని తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనము. ఈ సందర్భములో పు 
పుణ్యానికి ఉపలక్షణంగా (గ్రహించాలి, పుణ్య పాపాలను అధిగమిస్తేనే బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. 
తొను నర్వలోక మహేశ్వరుడు అనడానికి హేతువును చెపుతున్నాడు 


బుద్దిర్దాన వముసమ్మాహః క్షమా సత్యం దను శృముః | 


సుఖం దుఃఖం భవో9_ భావో భయం చాభయమేవ చ ॥ 4 
బుద్ధిః-జ్ఞానం-అసమ్మోహః-క్షమా-సత్యం-దమః-శమః 
సుఖం-దుఖ్లుం-భమ-అభామ-భయం-చ-అభయం-పవ-చ 

బుద్ధిః ఇ స సుఖం =. సుఖము 

జ్ఞానం = తత్త్వ జ్ఞానము దుఃఖం = దుఃఖము 
అసమ్మోహః = అప్రమత్తత భవః = ఉండుట 

క్షమా = సహనము అభావః = లేకపోవుట 
సత్యం = సత్యము భయం చ = భయమును 
దమః = బాహ్యేంద్రియ నిగ్రహము అభయం ఏవ చ = అభయమును 
శమః = అంతరిం[దియ నిగ్రహము 


బుద్ది, జ్ఞానము, అసమ్మోహము, క్షమ, సత్యము, దమము, శమము, సుఖము, దుఃఖము, పుట్టుక, వినాశము, 
అహింసా సమతా తుష్టి స్తపో దానం యశో౭౬యశః | 
భవన్తి భావా భూతానాం మత్త ఏన పృథగ్విధాః ॥ 5 
భవంతి-భావాః-భూతానాం-మత్తః-ఏవ-ప్భృథగ్విధాః 


అహింసా = అహింసయు pre = జనర 

సమతా = సమతయు భూతానాం = కగతముత యును 
తుష్టి క తృప్తి | పృథగ్విధాః = వివిధములైన 

తపః = తపస్సు భవ = భాకలలు 
ద క హనమ మత్తః ఎవ = నా వలననే 
యశః = కీర్తి భవంతి = కలుగుతున్నాయి 


చైతన్య భగవద్దత అననన. 
అహింస, సమత, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, ఈ విధ] 
ere ర్తి ర్త, ఈ విధమైన వేరు వేరు భావాలు నా వల్లనే ప్రాణులకు 


ప్రా 
ప్రాణులలో అనేక విధాలైన భావాలు ఉంటాయి. వేరు వేరు గుణాలు ఉంటాయి. వీటికి 


పరమాత్మ నుండే కలుగు తుంటాయి. అలా చూచి నపుడు అవన్నీ కూడా విభూతులు గానే గో 
చిత్రమైన భావాలను కదిలించే మనస్సు ఏమిటి? విభూతి కాదా! 
శశిసూరుఃల లోని ప్రకాశము తానే (7 వ అ - న్‌ా 
భగవంతుడే త ఎ! కదా! మరి మహి లోని న ns ఎభాతులుగా 
ప్రభావము తన విభూతి కాదా? నేడు దివ్యంగా కనిపిస్తున్న కంప్యూటరులో రల 
. ఖై పెన్ను కంప్యూ ఉన్నది జ్ఞానమే అయినందున 
కంప్యూటర్‌ కూడా పరమేశ్వరుని విభూతియే. కంప్యూటర్‌ లోని వైభవము మనస్సు లోని వైభవము కాదా? 
కంప్యూటర్‌ని కనిపెట్టింది మనస్సే కదా? కనుక మనస్సు కూడా భగవ ద్విభూతియే. మనస్సు భగవది ల. 
అయినప్పుడు, మనస్సును కలిగిన మనిషి మాత్రం విభూతి కాకుండా పోతాడా? మనస్సుకు, పనస సతా 
స్ఫురణలు పరమాత్మ నుండే కలుగు తున్నాయి. మనస్సు లోని భావాలు, గుణాలు మనస్సు కన్నా చేరు కావు 
కామ నంకల్పో విబికి ? అద్భతిః ప్రీః ధీః భీః ర వవ - “కోరిక. 
సంకల్పము నందేధను ల్‌ జే సం టో సో 4 EE నా 
క + శ్రద్ద, అశ్రద్ద, దైర్యము, అధైర్యము, సిగ్గు, బుద్ది, భయము - ఇలాంటి గుణాలు 
భావాలు, అన్ని మనస్సే అన్నది వేదం. అంటే వీటన్నిటికి మనస్పే ఆధారము. ఇవన్నీ నునస్సు వల్లనే కక 
తున్నాయి. మనస్సు చైతన్య స్పూర్తి చేతనే కదులుతూ ఉంది కనుక, మనస్సు లోని భావాలు, గుణాలు అన్నీ 
పరమేశ్వరుని వల్లనే సంభవిస్తున్నాయి. కనుక, అవన్నీ పరమేశ్వరుని విభూతులు. ఆత్మ విభూతులు. ఆంతర్యంలో 
స్ఫురించేవి. వృత్తి రూపంలో తెలిసేవి. కనుక వృత్తి కూడా విభూతియే. 
సరమేశ్వరుని నుండి ప్రాణులకు కలిగే బుద్దాది భావాలను ఈ నాలుగు, ఐదు శ్లోకాలలో కలిసి ఇరవై 
చెప్పడం జరిగింది, ఈ ఇరవై భావాలలో పన్నెండు భావాలు విడివిడిగా ఉన్నాయి. మిగిలిన ఎనిమిది నాలుగు 
జంటలుగా ఉన్నాయి. 
విడీగా గోచరిస్తున్న పన్నెండు భానాలు ప్రగతి సూచకాలుగా ఉన్నాయి. జంటలుగా తెలిసే ఎనిమిదింటిలో 
నాలుగు ప్రగతికి, నాలుగు పతనానికి ప్రతిరూపాలుగా తెలుస్తున్నాయి. మొత్తానికి పదహారు ప్రగతి రూపాలు 
కాగా, నాలుగు పతన రూపాలుగా ఉన్నాయి. 
సుఖదుఃఖాలు, భవ అభావాలు, భయాభయాలు, యశోయశాలు - ఈ నాలుగు జంటలలో దుఃఖము, 
అభావను, భయము, అయశస్సు అనేవి పతనానికి ప్రతిరూపాలు కాగా, మిగిలిన నాలుగు ప్రగతి రూపాలు. 
ప్రగతి రూపాలు ఉపాసించ దగినవి. పతన రూపాలు ఉపేక్షించ దగినవి, ఇవే సాధకులకు అనుకూల ప్రతికూలాలు. 
కర్మఫలాలుగా పరమాత్మ నుండి సంభవించే భావాలు. ముందుగా ఆ ఇరబై భావాలను ముక్త సరిగా చెప్పుకొని, 
ఆ తరువాత అవి ఎలా సంభవిస్తున్నాయో అర్థం చేసుకుందాం. 


సత్తా స్పురణలు 
చరిస్తాయి. చిత్ర 


అంతఃకరణములో సూక్ష్మమైన విషయాలను గ్రహించే సామర్థ్యమే బుద్ది (బుద్ధిః అత్తఃకరణన్య నూక్ష్యాత్‌ 

అర్హావబోధన సౌమ్హుమ్స్‌. బుద్దికి నిశ్చయించే సామర్థ్యం కూడా ఉంది, సూక్ష్మానగాహనే నిశ్చయానికి 
న / ద్‌ న దో వారే సరియైన నిర్ణయాలు 

ఉపకరిస్తుంది. సూక్ష్మము నెరిగే సామర్థ్యము గల బుద్ది ఎదర కుంటుందో వారే సరియైన నిర్ల 


ర ———™—™ 


నల 
విభూతి యోగము = 


శ్రీసుకుంటారు. నిర్ణయాలే te నిర్దేశిస్తాయి. మనిషిలో ఈ విధమైన సామర్థ్యమే భగవద్విభూతి. 

డే నన కం క య... షయ లోతులు బుద్దిమంతులకే తెలుస్తాయి. ఈ లోతుల 
నుం wr ee లు, విశ్లేషకులు విస్తరిస్తారు. ఇదంతా వైభవము. ఈశ్వర వైభవము. 
చూగనిభూతి. సారు. ఇ వైభవము. ఈశ్వర వైభ 


(ఆత్మాది వదాల్దానాం క ఎది సత్యము, ఏది అసత్యము, ఏది ఆత్మ, ఏది అనాత్మ అనే విచక్షణే ఇక్కడ 
జ్ఞానము. సారాసార విపక నిపుణత్వము. ఈ విచక్షణా జ్ఞానశక్తి ఈశ్వర వైభవము. 
అసమ్మోహాం 

తెలుసుకోవలసిన విషయాలు సన్నిహిత మైనపుడు, వాటి విషయంలో తత్తరపాటు లేకుండా వివేకంతో 
వ్యవహరించడం అసమ్మోహం. ఇది కూడా ఈశ్వర వైభవమే. ఇది అందరికీ సాధ్య మయ్యేది కాదు (ప్రత్యుత్సన్నేషు 

షు వివేక పూర్వికా ప్రవృత్తి. (ప్రతి విషయంలో స్పష్టతను కలిగి ఉండటము అసమ్మోహం. స్పష్టత 
శ్రేనపుడే మనస్సును మోహం ఆవరిస్తుంది. త్రాడును పాముగా చూడటం సంభవిస్తుంది. అలా చూడటం 
భయానికి కారణ మవుతుంది. త్రాడును త్రాడుగా చూడ గలిగితే మోహం ఉండదు. సర్పం గోచరించదు. 
భయం కలగదు. 

ఈ అసమ్మోహ శక్తి బుద్దిలో లేనపుడు ఇంద్రియాలు మోసం చేస్తూ ఉంటాయి. కనిపించేవే కాదు, 
వినిపించేవి కూడా భ్రాంతిని కలిగిస్తూ ఉంటాయి. రుచులు, వాసనలు, స్పర్శలు కూడా మోహంలో విపరీతం 
గానే అర్థ నువుతూ ఉంటాయి. | 

ఒకడు భావన కవి. ఎప్పుడూ ఏదో లోతుగా ఆలోచిస్తూ గేయ రచన చేస్తూ ఉంటాడు. అలాంటి ఒక 
సమయంలో అతని ఇంటికి వచ్చిన అతని స్నేహితుడు, కవి గారిని ఆట పట్టించాలని, బిగ్గరగా ఏడుస్తూ, 
'మిత్రమా! దారుణం జరిగి పోయిందిరా! నీ భార్య విధవ అయిపోయిందిరా! అని భోరు మన్నాడు. 

అంతే. చేతి లోని కలం, కాగితం ప్రక్కన పడేసి, 'ఆ( ఏమన్నావు? నా భార్య విధవై పోయిందా? అంటూ 
మిత్రుని ఏడుపుతో శ్రుతి కలిపాడు కవి. ఇద్దరూ ఏడుస్తున్నారు. అప్పుడే వాళ్ళ మధ్య కొచ్చి విషయాన్ని గ్రహించిన 
పిల్ల నిచ్చిన మామ గారు, “ఛీ! వెధవా! నోర్ముయ్‌! ఏడ్చింది చాలు! వెధవవు నువ్వుండగా మా అమ్మాయి విధవ 
ఎలా అవుతుంది? అన్నాడు. కని అవాక్కయ్యాడు, సమ్మోహాలు ఇలాగే ఉంటాయి. అందుచేత అసమో్మహం 


ఈశ్వర విభూతి, 


క్రమ 

ఎవరైనా నిందించినా, గాయ పరచినా, మనస్సులో వికారం చెందకుండా ఉండటము క్షమ. తిట్టినా, 
కొట్టినా చిత్తములో ఏ విధమైన మార్చు లేకుండా ఉండటము క్షమాగుణము (ఆకృష్టస్య తాడితస్య వా అవికృత 
చిత్తతా). ఆహార పానియాలను అనుగ్రహించే అవని మాత అనర్థాలను విసర్జించినా భరిస్తుంది. ప్రాణాన్ని 


నిలిపే గాలిని దుర్గంధ పూరితం చేసినా, మారు మాట్లాడకుండా మోసుకు లేశుంం,. బన్ని అపశబ్దాలను విసిరినా, 
ఆకాశం సాక్షిలా వీక్షిస్తూనే ఉంటుంది. అశుద్దం చేసే వారిని కూడా శుద్ది చేసే సుగుణాన్ని జలం కలిగి 
ఉంటుంది. ఇవన్నీ క్షమా రూపాలు. ఈశ్వర విభూతులు. ఇవన్నీ బల ప్రదర్శనలే గాని బలహీనతలు కావు. 


He EEA 
ఆత్మానాత్మ వివేకం కలిగి ఉండటమే జ్ఞానం. ఆత్మాది పదార్థాలను క్షుణ్ణంగా తెలుసుకోవడమే జ్ఞానము 


చైతన్య భగవద్దీత ఇ 
సత్యము 


మనం చూచింది, లేదా విన్నది, నున అనుభవాని 
॥ లే భవానికి అందినది, అరే జ. 
బుద్దికి సంక్రమింప చేయడానికి ఉపయోగించే వాక్కు సత్యము క స్ఫురించే లాగా ఇతరుల 
న్యా | య. క్ష 9 తత్వ చ, ఆత్సానుభవన్న 
వరబుది న విక్రాన్రయే తడైన ఉచ్చార్యమాణా వాక్‌ 'సత్యమ్‌' ఉచ్యతే). మనకు ఏది ఎలా అధమైందో 
చెప్పడంలో అది అలాగే ఇతరులకు అర్థం కావాలి. అదే సత్య వచనము. ఇదొక గొపు ధర ర్థమైందో, మనం 
సత ంచిన 3 క “ఇట గబ్బు కర్మము. అందుచేత 
సత్య షష మించిన ధర్మం లేదు అన్నది శాస్త్రం (నత్యాన్నాస్తి వరోదర్శవ, సత్య రూము సి తనే 
ధర్మరూపంలో ఉన్నందున ధర్మరూపమైన సత్యవాక్కు ఈశ్వర విభూతి. లా 
దమము 
అదె 
బాహ్యేంద్రియాలను నిగ్రహించే సామర్థ్యము దమము (బాహ్యాంద్రియ ఉపశమఖ, ఇం|దియా 
నిగ్రహించలేని అశక్తతే బతుకులో ఎన్నో అనర్జాలను సృష్టిస్తుంది. నోరు జారిన వాక్కు నరకాన్ని లైను ~~ 
కరే = క హ్‌ చత 
ఇంద్రియ నియమము లేకపోవడమే కష్టాలకు కారణ మవుతూ ఉంది. మనో నిగ్రహం లేని వారు Ties 
ఇంద్రియాలను నియమించ గలిగితే, ఆ తరువాత మనస్సును నిగ్రహించ గలుగుతారు. కనుక శుభ అక్షణమెన 


దమము ఈశ్వర విభూతియే. 

శమము 

అంతఃకరణమును నియమించడమే శమము (అంతఃకరణన్వ ఉపళమఖి. ఆలోచనా విధానాని, సక్రమంగా 
ఇల క 

నడుపు కోవడమే శమము. ఆలోచనా విధానం దారి తప్పితే, ఆ తరువాత ఏది జరిగినా దుఃఖమే అనుభవానికి 

అందుతూ ఉంటుంది. దుఃఖాన్ని దరి చేర నివ్వని శమము శివ స్వరూపము. 


సుఖము 
సుఖము అంటే ప్రియమైనది, ఆనందము (ఆమ్లోదవి. 
దుఃఖము 


దుఃఖము అప్రియము. బాధా పూరితము (నంతావవి. 

సుఖదుఃఖాలు రెండూ భగవంతుని ప్రసాదాలే. సుఖాలను (ప్రసాదంగా స్వీకరించ వచ్చు. దుఃఖాలను 
ప్రసాదాలుగా ఎలా స్వీకరిస్తాము? అవి ఎలా మంగళకరం? అని మీరు సందేహించ వచ్చు. 

బాధలు భగవంతుని జ్ఞాపకం చేస్తాయి. బ్రతుకులో పరివర్తనను కలిగిస్తాయి. బాధే లేకపోతే బ్రతుకే 
దుర్భర మేమో, ఆలోచించండి! బాధ ఉంది కనుకనే చీము కుట్టనా, కాలు ప్రక్కకు తీసుకుంటున్నాను. బాధే 
లేకపోతే, ఎవడైనా సంతలో వెనుక నుండి చేతిని ఖండించినా, మనం దానిని గుర్తించకుండానే నడిచి ఇంటికి 
చేరుతా మేమో, ఆలోచించండి! అలా చూచి నపుడు దుఃఖం కూడా విభూతియె. 


భవము 

భవము అంటే పుట్టుక (తద్దవలి. ఉత్పన్న శక్తి ఎదయినా, అది ఈశ్వర విభూతియే. సృష్టించే స్వభావము, 
నిర్మించే (క్రియా శీలత్యము పరమేశ్వరుని వైభవాలు. ఒక కథను కవి సృష్టిన్హాడు. ఒక గీతానికి బాణి సమకూర్చి 
గాయకుడు సరిగమలను జోడించి గానాన్ని సృష్టిస్తాడు. ఇవన్నీ ఈశ్వర వైభవాలే. ఇంతెందుకు? స్రవంతిని 


కొనసాగించడానికి సంతానాన్ని ఉత్పత్తి చేయడం కూడా విభూతియె. 


nn 
విభూతి యోగము అలా 


అభావము 
_ భవమునకు వ్యడిరిక్ష మైనది అభావము (తధ్విపర్యయల. భవము అంటే పుట్టుక, లేదా నిర్మాణము 
కనుక అభా - ఏది సృష్టింప బడుతుందో, అదే నశింప చేయ? షించే 
ము ఈశర విభూతి న , అదె నశింప చెయబడుతుంది. స్పష్టం 
నైపుణ్య Si అయినపుడు, నశింప చేసే శక్తి కూడా భగవ ద్విభూతియే. వైద్యుడు రోగాన్ని 
నశింప చేస్తాడు. రైతు ధాన్యం పండించి ఆకలిని పోగొడతాడు. కొందరు వినోదాన్ని స్పష్టించి విషాదాన్ని 
మరపిస్తారు. ఇవన్నీ కళలే. కమనీయ మైన ఈశ్వర వెభవాతే. ఎ 
భయము 
భయం భం వెరపు పుట్టించేది (త్రాసఖ. చెడు మార్గాలలో వర్తించే వారు భగవంతుని చూచి భయ 
పడతారు. కర్మఫలాలను ప్రసాదించే వాడు కావడం చేత, భగవంతుడు భయ హేతువుగా తెలుస్తాడు. 
భయా ద స్యాగ్ని స్తపతి భయా త్తపతి సూర్యః, 
భయా దిన్హశ్త వాయుశ్చ మృత్యు ర్థావతి పంచమః ॥ 
పరమాత్మ భయం చేత అగ్ని జలిస్తూ ఉంది. ఆ భయం తోనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇంద్రుడు, 
వాయువు, మృత్యువు కూడా పరమాత్మకు భయపడే తమ కార్యాలను నిర్వహిస్తున్నారు. 
కార్యాలను చక్కదిద్దే భయాలన్నీ ఈశ్వర విభూతులే. పూర్వపు రోజుల్లో ఈ నియమమే సమాజానికి 
శ్రీరామరక్షగా ఉండెది. ఉపాధ్యాయుని చూచి విద్యార్థులు భయపడే వారు. వైద్యుని చూచి రోగులు భీతి 
చెందేవారు. పెద్దలను, తల్లిదండ్రులను చూచి పిల్లలు భీతి చెందేవారు. అధికారిని చూచి ఉద్యోగి భీతి చెందేవాడు. 
ఆ భయాలన్నీ బ్రతుకులను మంగళకరం గానే తీర్చి దిద్దాయి. అందుచేత భయం కూడా ఈశ్వర విభూతియే. 


అభయము 
భయమునకు వ్యతిరిక్త మైనది అభయము (తద్విపర్యయఖ. అభయ కారణము అద్వైతము కనుక, 
అది శివ స్వరూపము. భగవద్విభూతి, అధర్మపరులకు భయ హేతువైన భగవంతుడు, ధర్మపరులకు, భక్తులకు 
అభయ రూపుడు. సంసార భయమును పోగొట్టే వాడు భగవంతుడు. ఈశ్వర భావన అభయ రూపము. 
ఈశ్వర భావ స్పృహ ఉండటం చేత ఈశ్వరుని ఆశ్రయించి అభయమును పొందుతున్నాము. ఈశ్వరుని 


గుర్తు తెచ్చే ఈశ్వర భావన కూడా అభయ రూపమే. కనుక అది కూడా ఈశ్వర విభూతియే. 


అహింస 

ణులను పీడించకుండా ఉండటము, బాధించకుండా ఉండటము అహింస (అవీడా ప్రాణినామ్‌). 
హింసాం న కుర్యాత్‌ - హింసను చేయకూడదు అన్నది చేదం. హింస లేకుండా జీవించడమే అహింస. అది 
దైవగుణము. ధర్మాలలో కెల్ల ఉత్తమమైన ధర్మము (అహింసా పరమో ధర్మి. ధర్మరూ 
కనుక అహింసా భావన ఈశ్వర భావనయే. ఈశ్వర భావన ఈశ్వర విభూతియే. 


సమిచ్వెముు 


సమమైన చిత్తమును కలిగి ఉండటమే సమత్వము 


ప్రా 
పంలో ఉన్నది దైవమే 


(సమతా సమ చిత్తతా). రాగద్వేషాలను తటస్థ పరచి 


జీవించడమే సమత్వము. 'నాకు ప్రియులు లేరు. ద్వేషులు లేరు. రాగద్వేషాలు లేని నేను సర్వులలో సముడను' 
(9వ అ - 29 వ క్లో) అన్నాడు భగవంతుడు. రాగద్వేషాలను నిర్వీర్యం చేసి సమజీవనం కొనసాగించే సాధకుల 
బీవితం ఈశ్వరమయంగా ఉంటుంది. అందుచేత, సమత ఈశ్వర విభూతి. సమత యోగ విభూతి. మమత 


—— చైతన్య భగవద్దీత Mrs sD Rr =r 
సంతృప్తి 
లభించిన దానితో త్సోస్తి చెందే బుది సంతోషంగా 
జల్లి నా an త ద ఉంటుంది, అదే సంతాప UE 3 
సంతోషము. సంత్సస్తి. (ప్రాప్తించిన దానితో తృప్తి చెందే మనస్తత్యము (తుష్టైః ను J స క 
ఇక చాలు అనే తృప్తియే తుష్టి (అలం బుద్ధిః తథా తుష్టిని. is bes 
ఎప్పుడూ తృప్తిగా ఉండటము భగవంతుని అక్షణము 
ప్తి - అలా తృప్తిగా మనమూ జీవించ గ 
వైభవము మనలో కూడా ప్రకాశిస్తూ ఉందని అర్థము. అదే ఈశ్వర ioral ల 
తపస్సు 
అంతర్ముఖత్వమే తపస్సు. విషయ సుఖాల నుండి విరమించడమే త 
తపస్సులో ఉంటాడు, ధ్యానమగ్నుడై ఉంటాడు. అంతర్ముఖుడై ఉంటాడు. అది 
నియమించి, దేహాన్ని నిగ్రహించి ఈశ్వర ధ్యానంలో జీవించడము త 
ఇంద్రియ నంయమ వూర్వకం శరీర వీడనమ్‌). 
దానం 


మన శక్తిని అనుసరించి మనకు ఉన్న దాణన ఇతరులతో పంచుకోవడం దాన గుణము (యథా శకి నం 
విభాగ ఇతరుల సుఖాలను వృద్ది చేయడమే డాన గుణము లోని వైభవము, సర్వులకు సర్గమును సమకూర్చి 
సంతసమును కలిగించడం ఈశ్వర స్వభావము. అందుకే ఆయన దాత. 


పస్సు. అందుకే శివుడు సదా 
ఈశ్వర విభూతి. ఇంద్రియాలను 
పస్సు. అది ఈశ్వర వైభనము (తవః 


దానం అంటే పెట్టడమే కాదు. కొట్టకుండా ఉండటము కూడా దానమే. పొట్టకు పెట్టడం దానం. పాట్ల 
కొట్టకుండా ఉండటము కూడా దానమే. దండన్యాసఃవరం దానమ్‌- మనో వాక్కాయ కర్మల చేత ప్రాణులను 
బాధించకుండా ఉండటం కూడా దానమే. ఇది అభయ దానం. ఇది కూడా ఈశ్వర వైభవమే. ఈశ్వర విభూతియే. 
యశస్సు 
యశస్సు అంటే కీర్తి ధర్మాచరణం వల్ల కలిగేది కీర్తి (భర్త నిమిత్తా కీర్తి, ఎవరు ఈ ప్రపంచంలో కీర్తిని 
ఆర్హించినా అది భగవంతుని క్రీర్రియే అయి ఉంటుంది. సత్యము భగనత్సరూపము. సత్య జీవనాన్ని సాగించి 
హరిశ్చంద్రుడు క్షీర్తిమంతు డయ్యాడు. ధర్మము భగవత్స్యరూపము. ధర్మ జీవనాన్ని గడిపి ధర్మరాజు యశస్సు 
నార్టించాడు. ఈశ్వరుడు త్యాగమయుడు. త్యాగానికి ప్రతిరూపంగా శోభించి శిబి చక్రవర్తి కీర్తిమంతు డయ్యాడు. 
పరమేశ్వరుడు జ్ఞానమయుడు. జ్ఞానరూపులై శోభించి శ్రీ ఆదిశంకరాచార్య స్వామి అసమాన యశోవంతులై 
విరాజిల్హారు. కనుక, యశస్సు భగవద్విభూతి. 
అయశస్సు 
అయశస్సు అంటే అపకీర్తి, అధర్మాచరణం వల ప్రాస్తించేది అపకీర్తి (అధర్హ నిమిత్తా అకీర్తిః). ధర్మమును 
తప్పి చరించడం కీర్తిని పోగొడుతుంది. పేరు మోసిన ఉగ్రవాదులకు ఎంతైనా అపకీర్తి ఉంది. కీర్తిని పొందిన 
రాముడు ఎందరికి తెలుసో, అపకీర్తిని మూట కట్టుకున్న రావణుడు అంత మందికి తెలుసు. పరమేశ్వరుని 
వైభవమును విస్మరిస్తే ధర్మానికి విరుద్దంగా జీవిస్తే, మోయలేని అపకీర్తి భారాన్ని మోయ వలసి వస్తుంది అనే 
స్సహ కలగడం మళ్ళీ ఈశ్వర విభూతియే. ధర్మాచరణలో ప్రవృత్తి ఎలా ఈశ్వర వైభవమో, అధర్మ నిషయంలో 
నివృత్తి కూడా అలా ఈశ్వర వైభవమే. 


న ననన 


ఇంతవరకు నాలుగు, ఐదు శ్లోకాలలో మనం సంక్షిప్తంగా, సారభూతంగా అధ్యయనం చేపిన అనేక 


న భావాలన్తీ పరమేశ్వరుని వలనే సంభవం... 

అనేక విధాలైన భావాలు (వృథగ్విధాః భావా; అనడంలో చెప్పినవి, చెప్పనివి కూడా అని అర్దము. 
ప్రస్తుతం మనం చూచిన ఇరవై భావాలే గాక, మిగిలినవి ఎన్నెతే ఉన్నాయో అవన్నీ కూడా అని అర్హము. 
ఇకపోతే, నా వల్లనే సంభవిస్తున్నాయి (మత్తః పవు అని చెప్పడంలో ఏవ కారము అవధారణార్లక మని 
గ్రహించాలి. అ 

ఇవన్ని పరమేశ్వరుని వల్లనే సంభవిస్తున్నాయి అంటే దాని అరం, అనుకూల ప్రతికూల ఫలాలను 
(భావాలను) పరమేశ్వరుడు ప్రసాదించడం వెనుక ఆయనకు రాగద్వేషాలు ఉన్నాయని కాదు. వారి వారి 
కర్మలను అనుసరించి పరమేశ్వరుడు ఆయా భావాలను కర్మఫలాలుగా వారికి ప్రసాదిస్తూ ఉంటాడు (స్వకర్మాను 
రూపీణు అని భావం. ఏ విత్తనం నాటుతామో ఆ ఫలమే అందుతుంది. ఏ కర్మ నాచరిస్తామో ఆ భావాలే 
ఫలాలుగా అందుతాయి. 


నృష్టి లోని భావాలే కావు, నృష్పాధి యందున్న మనువులు, మహర్షులు కూడా తన నుండి 
నంభవించిన వారే నని చెబుతున్నాడు. 


మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవ స్తథా 1 


మద్చానా మానసా జాతా యేషాం లోక ఇమా; ప్రజాః ॥ 6 
మహర్షయః-నప్త-ఫూర్వే-చత్వారః-మనవః-తథా 
మద్దావాః-మానసాః-జాతాః-యేషాం-లోకే-ఇమాః-ప్రజాః 

లోకే = లోకములో తథా = అటులే 

మా అ ఇ పూర్వే = పూర్వులైన 

(ప్రజాః = (ప్రజలు సకం! వు 

యేషాం = ఎవరికి మనవః = మనువులు 

bah = పుటారో మద్భావాః =  నాభావముగలవారై 
స్తే ఫా క మానసా = మనస్సు నందు 
సప్త = hoes జాతాః = పుట్టీరి 


మహర్షయః = మహర్షులు 
అర్జునా! సప్త బుషులు, అలాగే నలుగురు మనువులు, వీరందరూ పూర్వీకులు. నా భావమునే అనుసరించే 
వారు. నా మానస పుత్రులు. ఈ ప్రపంచ మంతా వీరి సంతానం గానే విస్తరించింది. 
బ్యాటు 

సంతతి - సన్నుతి 

భగవంతుని లోక మహేశ్యరత్యమున 
ఉన్న వారిని చెబుతూ, వారి ద్యారా ఈ విశ్వము విస్తరించిన విధానమును ఐ 
యుషులు, నలుగురు మహర్షులు, అలాగే స్వాయంభువాది పద్నాలుగు మంది మనువులు ప్రాచీనులు. 


కు హేత్వంతరముగా ఈ శ్టౌకం కూడా శోభిస్తూ ఉంది. సృష్ట్వాదిలో 
స్పష్టం చెస్తున్నాడు. 


సప 


ర! 


వూర్చ్వే అనడం వల్ల వారు పూరీ 
g కులు అని అర్ధం. అంటే గడచిన ౩ కిస టీల 
నంబందినవ. ఈ ప్రాచీనత్వము సృష్ట్యాది కావచ్చు. లేదా ఒక వు అ సక 
సృష్ట్యాదినే సూచిస్తుంది. వీరి వల్లనే ఈ చరాచర (ప్రపంచము నం SE కం ఇ సదైనా 
బ్ఞాగుం మరీబి మత్రించ వులన్త్యం వులహం క్రతుమ్‌ , 
వనిషప్హ్రం చ మవోతోజా స్టోల_ సజు శ్రనసా నుతాన్‌, 
నప్త బ్రవ్మోణ ఇత్యేతో వురాశో నిశ్లయం గతాః 
భ్రుగువు, మరీచి, అత్ర, పులస్త్యుడు, పులహుడు, 
ఎడు మందిని భగవంతుడు సంకల్పము చేత సృష్టించాడు. ఈ స 
ఇది పురాణ ప్రసిద్దము, bi న టన్నారు ఆప్‌ అంటాడు 
వీరి లాగే మరో నలుగురు ఉ 


రు 9) అన్నాడు, వారే సనక = 
మానవులు! న్నరు గభత్వారఖ అన్నాడు. వారే సనక సనందనాది మహర్షులు. బ్రహ్మ 


నీరు గాక, మనువులు కూడా పురాతనులుగా చప్పుబడ్డారు. వారే స్వాయంభువాది మనువులు. వీరు 
పద్నాలుగు మంది. ఎరు కూడా సృష్ట్యాదిలో ఉన్న వారే. వీరందరు గొప్ప తేజోవంతులు (మహాతేజా), భగవద్భావన 


కలనారు (మద్దావాలి. భగవచ్చక్తి కలవారు. కనుకనే వీరు సర్వశ్రేష్టులు. విశ్వస్రష్టలు. మూల పురుషులు. 
బ్రహ్మదేవుని సగటి కాలంలో స్పష్ట ఆరంభమై, (బ్రహ్మదేవుని రాతి సమయాన, సృష్టి అయిసూ ఉందని 
ముందే (గ్రహించాము (8 వ అ - 17 & 18 వ a) ఒక కల్పంలో, అంటే బ్రహ్మదేవుని పగటి కాలంలో 
పద్నాలుగు మంది మనువులు లోకాన్ని సమంగా పాలిస్తారు. అంటే బ్రహ్మదేవుని పగటి కాలంలో ఒక్కొక్క 
మనువు సద్నాల్లన వంతు కాలం విశ్వాన్ని పరిపాలిస్తాడు. మనకు అర్థమయ్యే మానన సంవత్సరాలలో చెప్పుకుంటే, 
ఒక్కొక్క మనువు నాలుగు కోట్ల, మూడు లక్షల, ఇరవై వేల సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఈ సంఖ్యను 
పద్దాలుగుతో పెంచుకుంటే బ్రహ్మదేవుని ఒక్క పగటి కాలము అవుతుంది. ఇలా పద్నాలుగు మంది మనువులు 
పాలిస్తారు. ప్రస్తుతం మనం వైవస్వత మనువు పాలనలో ఉన్నాం. కనుకనే పూజాది కాలాలలో వైవన్వత 
మన్వంతరే అంటూ సంకల్పం చెబుతాము. మన్వన్తరక్‌ - అన్యోమనుః అస్మిన్నితి మన్వంతరము - మరొక 

మనువు ప్రవేశించేది మన్వంతరము. 

ఈ విధంగా పూర్వీకులైన మహర్షులు, మరియు స్వాయంభువాది మన్వాదుల చేత ఈ చరాచర 
ప్రపంచము విస్తరించింది. మనువు నుండి పుట్టిన వారము కావడం చేత మనం మానవులము (మానవాళి. 
మనుజులము. అంతేగాని యోనిజాలము కాము. చరాచర మంతా మనువు నుండే ఆవిర్భవించినా, గుర్తించె 
సామర్థ్యం మానవులకే ఉంది. కనుక మనకు మూల పురుషులు మహర్షులు, మనువులు అనేది అర్థమైంది. 
కనుకనే మనకు బుషి గోత్రాలు ప్రాప్తించాయి. మనది బుషికులం. మన మందరము బుషుల సంతానము. 
కనుక బుషిత్వ మనేది మన జన్మ హక్కు. అదే మన పిత్రార్హితము. బుషుల ప్రతిరూపంగా మనం నేడు 

ఉన్నాము. వారు ప్రవర్తించిన మార్గమే మన మార్గము. వారు నిర్దేశించిన బాట లోనే మనం పయనించాలి, 


నిష్టాద్దయము 
సృష్ట్యాదిలో జ్ఞానయోగ, కర్మయోగా లనే నిష్టా ద్వయాన్ని సూర్యునికి తానే బోధించినట్లు, సూర్యుడు 
మనువుకు చెప్పినట్టు నాల్గవ అధ్యాయం ఆరంభము లోనే భగవంతుడు ప్రబోధించాడు. 


ణా ఏ0 క = 


యాన తననన విభూతి యోగము ఎవ 

నరకం రా ప్రసాదాలుగా లోకానికి 

మైన లొకం ఏస్తరించినటే వి; 

చద యోగమును ణల. - సరించాయి. స్వాయంభువాది మనువులు ప్రవృత్తి మార్గమును 
నిర్దేశిస్తూ కంక స్య ౨ అనక సనందనాది మహర్షులు నివృత్తి మార్గమును నిర్ణయిస్తూ 
జ్ఞానయోగమును, విదం శారు. వీరందరూ సంప్రదాయ రక్షకు లయ్యారు. స్వాయంభువాది చతురశ 
నుమువులు వంశ పరంసరను వృద్ధి చేస్తూ ప్రవృత్తిని ప్రవచిప్తే మహర్షులు గురు పరరవరము రక్షిస్తూ నివృత్తిని 
ప్రబోధించారు. కనుకనే బ్రహ్మ విద్యాభ్యాసంలో ముందుగా సంప్రదాయ కర్తలకు నమస్కరించి, బుషి 
వంశాన్ని స్తుతించి, మహనీయులకు, మహర్షులకు వందన మాచరించి, ఆ "తరువాత అధ్యయనమును 
ప్రారంభిస్తాము. ఇదే సంప్రదాయ రక్షణ, 


ఓం నమో బ్రహ్మాదిభ్యో 


(ప్రాప్తించిన జ్ఞానయోగ, కర్మయోగాలు కూడా 


ఈ విధంగా భగవద్విభూతిని తెలునుకుశ్చ వారికి కలిగే ఫలిత మేమిటో చెబుతున్నాడు. 
ఏతాం విభూతిం యోగం చ మను యో వేత్తి తత్త్వతః । 
సోల_ వికమ్సేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ॥ 7 
సఃఅవికంపేన-యోగేన-యుజ్ఞ్యతే-న-అత్ర-నంశయః 


మమ = నాయొక్క సః = వాడు 

ఏతాం = ఈ అవికంపేన = చలించని 

విభూతిం = మహిమను యోగేన = యోగము చేత 
యోగంచ = యోగమును యుజ్యతే = కూడిన వాడవుతాడు 
తత్త్వతః = యథార్థముగా అత్ర = ఈ విషయము నందు 
యః = ఎవడు సంశయః = సంశయము 

వేత్తి = తెలిసికొనునో లేదు 


న = 
అర్జునా! విస్తార మైన నా విభూతిని ఎవడైతే యదార్ధంగా తెలుసుకుంటాడో, అతడు యోగంలో చలించడు. 
స్టిరంగా ఉంటాడు. ఈ విషయంలో సందేహం లేదు. 
వ్యాఖ్య 

నిరిశేషము, నిరుపాధికము అయిన పరబ్రహ్మము యొక్క అద్భుతమైన వైభవమును, అది జగద్రూపంలో 
విస్తరించడం అనే విభూతి వైభవమును ఇంతవరకు చెప్పి (ఏతాం యథోక్తాం), దానిని తెలుసుకోవడం వల్ల 
కలిగే ప్రయోజనాన్ని, ఫలాన్ని ఇప్పుడు చెబుతున్నాడు. అంటే, సోపాధిక మైన విభూతి ప్రదర్శనమును, దానిని 
గ్రహించుట చేత ప్రాప్తించే ఫలమును ఈ శ్లోకంలో చెబుతున్నాడు. 

ఉపాధులకు కారణమైన మాయ పరమాత్మ అధ్యక్షతన వివిధ రూపాలుగా విస్తరించుట, లేదా 
పరిణమించుటయే విభూతి. భూతిః అంటే సత్తాత్మక మని గత శ్లోకంలో తెలుసుకొని ఉన్నాము. 


లా 221 — 


= Ey wy లతా ాఆా పాపపు 


భూతి: భవనం - సత్తాత్మకము లేక ఉనికి “'భూతి' అయితే, విశేష మెన 
అ ॥ మైన ఉనికి 'విభూతి'. విభు షు 
వైభనము (వివిధా భూత భవనం వైభవం నర్వాత్యకత్వం॥ 'వి' అంటే వివిధ రూపాలతో. “భూత డం వక్‌ 
అనేక రూపాలతో దివ్యంగా శోభించడమే విభూతి. ఇది సోపాధికము. దీనిని తెలుసుకోవడం వ ల 
సోపాధిక జ్ఞానము. విభూతి వైభవము. సోపాధిక జ్ఞానము నిరుపాధిక జ్ఞానానికి వూరమును షయ. లో 
(సోపాదిక జ్ఞానం నిరుపాదిక జ్ఞానేద్వారం - ఆనందగిరి) ౮ గ. న చేస్తుంది 
మాయా ప్రభావము చేత వివిధ ఆకారములుగా విసరి క 
నిరుపాధిక సత్తాత్మకం ఉ దక ఇ లు అన్నప్పుడు, మాయకు అధిష్టానమైన 
హాత్మకం ఉంది అని అర్ధం. సోపాధిక మైన విభూతి స్వరూపము నిరుపాధిక్ష మైన సరూప 
చైతన్యము నుండి సంభవించింది అన్నప్పుడు, ఈ రెండిటి మధ్య ఉండే పంజిదధం వాత! ప 
మనకు అర్ధం కావాలి. అది కూడా యధథార్థంగా తెలియాలి (తత్త్యతలి. తత్త్వతః లేక పష ందుగా 
చేత, ఉన్నది ఉన్నట్లుగా తెలియాలి, * కొకు అందె తస్య 
తెలియడము అంటే జ్ఞానము, తత ళ్‌, 
అంటీ పమిట అత్ను వము దల త్వం చేత అంటే తాతిక జ్ఞానం చేత అని అర్థము, తత్త్వ జ్ఞానము 
: ఆత్మ ఎకము, అద్వయము. ఆత్మ ఒక్కటె సత్యము, దానికి అన్యమైన దంతయు నూయ లేక 
మిథ్య. ఇదే తత్త్వ జ్ఞానము. i 
ఒకటి సత్యము. అదే అధిష్టానము. మరొకటి అధిష్టాన వస్తువుతో సంబంధమును కలిగిన ఆరోపిత 
వస్తువు. అది మిథ్య. అదే వివిధాకారంగా శోభించే విశ్వము, మరి, ఈ రెండిటి మధ్య ఉండే సంబంధము 
ఎలాంటిది? సత్య మిథ్యా సంబంధము. 
మిథ్యకు ప్రత్యేక అస్తిత్వము లేనందున, సత్యముపై ఆధార పడిన మిథ్యా జగత్తు సత్యము కన్నా వేరుగా 
ఉండ లేదు. కనుక, మిథ్య కూడా సత్యమే. కాని సత్యము మిథ్య కాదు. సత్యము మిథ్య అయితే, మిథ్య లాగే 
సత్యము కూడా మరొక సత్యముపై ఆధార పడవలసి వస్తుంది. అలా ఆధార పడేది ఏదైనా మిథ్య అవుతుందే 
గాన సత్యం కాలేదు. 
కనుక, ఆరోసిత వస్తువు నిషేధింపబడి, అధిష్టాన వస్తువుతో ఏకమై ఉండటమే, అనగా ఏకత్వం 
తెలియడమే తత్త్వ జ్ఞానము. తత్త్వతః జ్ఞానము. 
అధిష్టానం ఉంది. దానిని ఆధారం చేసుకొని ఆరోపితము ఉంది. కనుక, ఆరోపితము ఉంది, అధిష్టానము 
ఉంది. ఆరోసితము లేదు, అయినా అధిష్టానం ఉంటుంది. ఇదే తత్త్వ జ్ఞానము. తత్త్వతః తెలియడ మంటే 
ఇదే. 
మట్టి అధిష్టానము. మట్టికుండ ఆరోపితము. మట్టికుండ మట్టికి దూరంగా ఉండలేదు. కనుక, 
ఆరోపితమైన మట్టికుండ మట్టియే. కాని, మట్టి మాత్రం కుండ కాదు. ఇదే తత్త్వతః తెలియడ మంటే, 
జగత్తు జగదీశ్వరుడే. కాని, జగదీశ్వరుని జగత్తుగా చూడ కూడదు. జగద్వెభవమును జగదీశ్వర వైభవముగా 
దర్భించడమే విభూతి దర్భనము. కాని సత్తాత్మక మైన జగదిశ్వరుని జగత్తుగా చూడ కూడదు. 
విభూతి వైభవము ఉజ్జ్వల మైనది. ఉత్కృష్ట మైనది. ఉత్కర్షమును బ్రహ్మముగా దర్శించడములో దోషం 
లేదు (బ్రహ్మ దృష్టిః ఉత్ఫర్జాత్‌. కాని బ్రహ్మమును మరొక దానిలో దర్శించ కూడదు. ఉపాసనలో కూడా ఇది 
చాలా ప్రధానమైన విషయము. విగ్రహమును భగవంతుడుగా దర్శించ వచ్చు. కాని, భగవంతుని విగ్రహంగా 
దర్శించ కూడదు. ఇదే తత్వజ్ఞానము. ఇలా తత్త్వతః ఎవడు విభూతిని, యోగమును తెలుసు కుంటాగొ, 
అట్టివాడు యోగంలో చలించడు. అప్రచలితంగా ఉంటాడు. అదే అవికంప యోగము. 


00) లలన 


న ననన కమ 


'వికంపము' అంటే వికల్పము, వికల్పము లేని స్థితి “అవికంపము'. అదే చలించని యోగము. అవికంప 
యోగము (అవికంపీ shar సర్వమూ ఈశ్వరుడే అనే జ్ఞానము చలింపకుండా ఉండటమే ఆవికంప 
యోగము. అట్టి స ఈశ్వరుని తెలుసుకొనే వాడు యోగములో చలించకుండా ఉంటాడు. ఈ 
విషయంలో సందేహానికి అవకాశము లేదు అంటున్నాడు (న అత్ర సంశయః న అస్మిన్‌ అర్థే సంశయః అస్తి). 
కారణం, తత్త్వతః లభించిన జ్ఞానము ప్రమాణ ఫలం కావడమే. శాస్త్ర, ఆచార్యోపదేశ జన్యమైన వివేకము చేత 
ంది కనుక ఈ తత్త జ్ఞానము అబాధితంగా శోభిస్తుంది. అలా ఎవడు తెలుసుకుంటాడో అట్టి వాడు 


కలిగి మ 


యోగంలో చలించడు అంటే, యోగాన్ని చలింప చేసే రాగద్వేషాల నుండి విడిపడి ఉంటాడని అర్థము. 
అంతేకాదు, విభూతి ఉపాసనా జనిత శక్తి చేత అతని అంతఃకరణము నిశ్చలంగా ఉంటుంది. “అటు 
కర్మయోగము ద్వారా అంతఃకరణ శుద్ధిని, ఇటు ఉపాసన ద్వారా అంతఃకరణ వైశ్చల్యమును పొంది ఉండటం 
చేత, విభూతిని, యోగమును తత్త్వతః తెలుసుకున్న వాడు ధ్యానంలో చలించడు. 

నత్తాత్తక మగు వరమాత్మ తత్త్వమును, ఐశ్వర్య ప్రధానమైన ఈశ్వర విభూతిని, రెండిటిని తత్త్వతః 
తెలియడం చేత, అలా తెలునుకొనిన భక్తులు భగవంతుణ్ణి పరమార్థ తత్త అభినివేశంతో ఆరాధిస్తారు. 
చదవంటే. 

అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే । 


ఇతి మత్వా భజన్తే నూం బుధా భాన సమన్వతాః Il 8 
ఇతి-మత్వా-భేజంతే-మాం-బుధాః-భావ సమన్వితా: 
అహం = నేను ఇతి = అని 
సర్వస్య = సమస్తమునకు మత్వా = తలచి 
ప్రభవః = _ ఉత్పత్తి కారకుణ్ణి భావ సమన్వితాః = పరమార్థ భావము గలవారై 
మత్తః = నా వలన బుధాః బా జ్ఞానులు 
సర్వం = సమస్తము మాం = నన్ను 
ప్రవర్తతే = ప్రవర్తిస్తూ ఉంది భజంతే = సేవిస్తున్నారు 


అర్జునా! ఈ సమస్త ప్రపంచము నా వల్లనే కలిగింది. నా వల్లనే నడుస్తూ ఉంది. ఈ విధంగా తెలుసుకున్న 


పండితులు, నన్నే పూర్ణ భక్తితో సేవిస్తారు. 
ప లి 
దీపం వెలుగుతూ ఉండాలి. మనిషి ఆనందంగా జీవనయాత్ర సాగించాలి, దీపం వెలుగుతూ ఉండా 


అంటే, దీపంలో చమురు నిండుగా ఉండాలి. మనిషీ ఆనందంగా ఉండాలి అంటే, కున్‌ IMs 
ఉండాలి. చమురు లేకుండా దీపం వెలగ లేదు. జ్ఞానం లేకుండా మనిష ఆనందంగా జెపించ [1 
దు, పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానమే నిజమైన జ్ఞానం. సత్యజ్ఞానం. ఈశ్వర 


జానం అంటే ఏదో కా న 
షు ంచానికీ పరమేశ్వరుడే కారణం అనే జ్ఞానం. ఈ ప్రపంచం లోని వైభవాలన్నీ 


జ్ఞానం. ఈ దృశ్యమాన ప్రప 
ఈశ్వర వైభవాలే అనే జ్ఞానం, 


తతా 2 టో 


న న 


షు నో రల అందుతాయి. శబ్దాలు చెవులకు అందుతాయి. భగవంతుడు జ్ఞునారీకొఅంకుతాను 

౨ బుదికో అం 9౧. కనుక, కుట్‌ గ్రావ్యాం అతీంద్రియం - | | 

కా ద ౨(దియాలక్రు ఆ 
బుద్దికి అందుతాడు. శండైయోలకు అందని భగవంతుడు 
అర్జునా! ఈ సమస్తము నా నుండే ఆవిర్భవించింది (అవాం నర్వన స 
సా | [లై నర్వున్యవ్రభమ్ళు అలా ఉతున సమస 

నా వల్లనే నడుస్తూ ఉంది (యత్తః నర్హం ప్రవర్తత్నో పిష్నమైన నమస్తమ్సు 
'అవాం' బ్బార్థము 


అవాం - 'నేను' అంటూ భగవానుడు ఈ శ్లోకాన్ని (ప్రారంభించాడు. అవాం నర్వన్య ప్రభవః అంటూ వో 


ఇక్కడ అవాం అంటే పరమాత్మ అని అర్ధము, అవాం వరంబ్రవ్మా వానుదేవాఖ్ల్యం - వాసుదేవుడు అనే 
పేరు గల పరమాత్మ నైన నేను అని అవాం శబ్బార్థము. వాసుదేవుడైన తన నుండే జగత్తు ఆవిర్భవించింది 
వాసుదేవుడైన తన వల్లనే ఈ జగత్తు నడుస్తూ ఉంది. అంటే, ఈ జగత్తుకు ఉపాదాన కారణముగా, సృష్టికి 
కారణమైన వాసుదేవుడే, నిమిత్త కారణము కూడా తానే అయి స్థితి కారకుడుగా కూడా శోభిస్తున్నాడు. ఆనే 
వాసుదేవ నామ వైభవము. 
మర్రాఅనౌ దోవళ్త ఇతి వానుదేవః - “వాసుదేవ' అనే పేరులో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి “వాస్తు”, 
రెండవది “దెవ ఇవి నిగూఢమైన, భావగర్శ్భిత మైన పదాలు. ప్రస్తుత శ్లోకానికి ౧వ్యమైన వ్యాఖ్యానాలు. కనుకనే, 
ఈః సందర్భములో అవాం పదానికి వాసుదేన నామాని ఉటంకించింది శంకర భాష్యము. “వాసు” శ్రమము 
ఉపాదాన కారణమును, 'దేవి శబ్దము నిమిత్త కారణమును సూచిస్తున్నాయి. న 
వేనతి వానయతి, ఆచ్దాదయతి వా నర్హమితి వాను; - అంతటా వసించుట, అంతట సదాత్మకంగా 
తానే ఉండుట (భనత్సి కారణముగా సమస్తమును ఆచ్చాదించుట (ఆచ్చాదయతి) 'వాసు' శబ్దార్థము. అంటే 
ఉపాదాన కారణమై అంతటా వ్యాపించి ఉండటము అని అర్థము. 
కుండకు మట్టి ఉపాదాన కారణము. ఉపాదాన కారణం కావడం చేత మట్ట కుండ నంతా వ్యాపించి 
ఉంది. వస్తు ఉపాదానము వస్తువుకు దూరంగా ఉండలేదు. కుండలో మట్టి లేని చోటంటూ ఉండదు. అదే 
ఉపాదాన విశేషము. 
కుండకు ఉపాదానమైన మట్టి, కుండగా ఉంటూ, కుండలో అంతా ఎలా వ్యాపించి ఉందో, 
ఉపాదాన కారణమైన పరమేశ్వరుడు జగత్తుగా ఉంటూ, జగత్తులో అంతటా వ్యాపించి ఉన్నాడు. జగత్తంతా 
అతని లోనే ఉంది. అదే “వాసు” శబ్దార్థము. అంతేకాదు, తాను అంతటా నిండి ఉన్నా, అర్థం కాకుండా ఆచ్చాదించి 
ఉన్నాడు. కప్పి ఉన్నాడు. అందుచేత, ఉండినా లేనట్లే మాయ చేత కప్పబడి ఉన్నాడు కనుక (ఆచ్చాధయతి), 
అర్థం కాకుండా ఉన్నాడు (ఈగ్రావ్యాం). 
దేవ శబ్దము దివ్‌ అనే ధాతువు నుండి వచ్చింది. దివ్‌ అంటే దీవ్యతి, క్రీడతి, వ్యవహరతి, ద్యోతతే అని 
అనేక అర్జా లున్నాయి. ప్రకాశించడము, క్రీడించడము, వ్యవహరించడము, భాసించడము అనే అర్జా gon 
పరమేశ్వరుడు జ్ఞాన స్వరూపుడు కనుక ఆయన ప్రకాశరూపుడు. సర్వమును తెలిసిన వాడు. అంటే, వాస! 
శబ్దార్థము తెలిపినట్లు, ఆయన కేవలం ఉపాదాన కారణమే గాక, నిమిత్త కారణంగా కూడా ఉన్నాడు అని 'దెవ' 
శబ్దము సూచిస్తూ ఉంది. నిర్దేశిస్తూ ఉంది. సృష్టి అనేది ఆయనకు [క్రీడా మాత్రమే, లీలా విలాసమే అని కూడా 


చెబుతూ ఉంది. 
కనన పు నక 


జగత్తుకు 


నిమిత్త అ 
క wa వైభవ మే అని స్పష్ట మవుతూ ఉంది. ఇదే యోగ విభూతి, విభూతి యోగము, 


స 


భగవంతుడు. 


ననన gg 


న పరమేశ్వరుడు, 'వాసు' _ “జా 

వాసుదేవ నామధేయుడైన పదమే స ను దేవి శబ్దార్థముల చేత, ఈ సమస్త విశ్వానికి అభిన్న 
ధాన కారణంగా అలలను న్నారని అర్థమైంది. కార్యం సర్పం ఇర మాత్ర మేవ - కార్యము 
రణము మాత్రమే అనే న్యాయమును అనుసరించి. కార్య రూపమైన ఈ సమస్త ప్రపంచము 


వాలం 
రాన కారణంగా పరమాత్మ మనకు తల్లి. భగవతి, నిమిత్త కారణంగా పరమాత్మ మనకు తండ్రి. 
కన్నవాడు తానే. కనికరించి కాపాడే వాడూ తానే. అందరిలో ఉన్న తాను విభూతి సుందరుడు. 
క ఇబ న లోనే నింపుకున్న శ్యామసుందరుడు, వాసుదేవ్పుడుగ్గా సత్తాత్మకమై శోభిస్తున్నాడు. 
స్తనౌ చేతనే, 'కన్నా! మన్ను తిన్నావా? ఏది, నీ నోరు తెరువు! అని యశోదమ్మ అడిగి నపుడు, వందనందమడు 
అందు హాసమును చిందించాడు. మన్నేమిటి? మన్నైనా, మిన్నైనా, మహియైనా, మహిమైనా, చివరికి ప్రశ్నించే 
నుందః యినా - అందరూ నా లోనే ఉన్నారు, అన్నీ సా లోనే ఉన్నాయంటూ నోరు తెరిచాడు. అంతే, 
మా అనుక నోటి లోనే కనిపించింది. చివరికి ఆ అద్భుత దృశ్యాన్ని తిలకించే తనను కూడా యశోద ఆ 


నుంతౌ తల్లికే 
న 
మన్ను తింటి వని నోరు చూపమనగా 
తెరిచి చూపితి వట నోట త్రిభువనములు 
మా కళ్ళకు ఆ భాగ్య మెపుడు కలుగు 
నీ అడుగుల కడ పడి ఉందు చిన్నిక్షష్ణా! 


క క వెన్నముద్ద. 
అని చిన్నికృష్ణ శతకములో ఒక వెన్నముద్ద 


శ్ర సమస్త ప్రపంచానికి పుట్టుక స్టానము నేనే (అహం సర్వస్య జగతః ప్రభవః ఉత్పత్తి) అని భగవానుడు. 
దానికి ఉత్పత్తి స్థానము పరమేశ్వరుడే. ఉపాదాన కారణం తానే కావడం చేత, జగత్తుకు పుట్టుక స్థానము 
ప్రపం "um l= రా 


పరమేశ్వరుడే. అతని నుండే సమస్త విశ్వము ఆవిర్భవించింది (ప్రపంచోత్పత్తి ఉపాదాన కారణత్వాత్‌ ప్రభవః). 
అల లన్నిటికీ సముద్రమే ఎలా ప్రభవ స్టానమో, అలాగే జగత్తుకు పరమాత్మ గు ర కాం. 
సముద్రము లోనే ఉన్నట్టు, యావత్రపంచము పరమాత్మ యందే ఉంది. అందరికి పుడమి పుట్టినిల్లు. కాని, 
పుడమి తల్లికి పరమేశ్వరుడు పుట్టిల్లు. 
ఇంపు మల్లె కుంది కంపు ఉల్లి కుంది 
ఇరువురిని కనిన పుడమి తల్లి ఉంది 


తల్లి పుట్టిల్లు నీది మల్లయ్య తండ్రీ! 
నీ అడుగుల కడ పడి ఉందు నీలకంఠా! 


అని నిలకంఠ శతకంలో ఒక విబూది పండు. 
జీవన సారము అలు కాల 
అర్జునా! నా నుండి పుట్టిన ప్రపంచము నా వల్లనే లా య్య ర్త 
జై క్షు saa అ రాళ వా సున్న వై a 
తోనే నడుస్తూ ఉంది అంటున్నాడు. ఇది స్థితి వైభవము. పుట్టింది చే వాళ్ళే రక్షించాలి లేదా పోషించాలి అనే 
ప్రపంచంలో ఎందరో ఎన్నో సృష్టిస్తూ ఉంటారు. కాని, సృష్టించ వాళ్ళి క్ష 


నాననా 


చైతన్య భగవద్గీత —— 


నియమము మాతము లేదు సృష్టి 
ఏ - ఖ్రుప్తించిన వాళ్ళు కొన్సి విషయాలలో రక 
సృష్టించే విషయంలో నొమర్థ్యం లేని వాళ్ళె క! తడ శర అకక షాత్ల రక్షించే వాళ్ళు 
జన్మ నిచ్చిన తల్లి ప్రసవించి మరణిస్తే, అది చూచి తటుకోలేక తం 
జవ్మించిన బిడ్డ అనాథగా మారితే, అపరిచితు లెవరో పెంచి పై 
పృస్టంచిన వాళ్ళే పోషించాలని లేదు. కొన, భగవంతుడు అలా కాదు. అందరినీ తానే ౫౩ we, 
అలా సష్టంప బడిన వారి నందరిని తానే వుదై చేసాడు (వర్రయత్మి. గాల సృష్టిస్తాడు ( స్ట 
ద బి న 
వృద్ది చెందడానికి కావలసిన ద 
ద్ద తా తానే అందిసాడ్డు ఎవరెవరికి | 
| al = యా ఏవేవి - సర 
క ye అందించాలో, ఎలా అందించాలో, ఎంత అందించాలో పు ప 
పత ee వారి Wr అనుసరించి (స్వకర్మాను రూవీణ) మం నళ సర్వ 
నాడు. ఆ వ్యాత గ్రని కప ఈ (ప్రపంచం నడుస ప 
ఆరా ఉంది (మతః పవన మే 
భా Mais త్తః ఏవ నర్వం జగత్‌ ప్రవర్తతే, 
జా ఆ ప gas జ్యోతి. ఆయనే మన జీవనసారము. అనుక్షణము ఆయన కృప తోనే బతుక్తు 
నా పావన న కదిపది తానే, గుండె గంటను (మోగించేది తానే. రుధిర ప్రవాహానికి తానే న 
ఆ తాణ ఆలంబనము, ఆయన తోడుంటే జీవనము. వీడి దూరమెతే నురణము. ఇది ల. 
3 రై 


క్ష 


(మత్వా ఆ తరువాత అంతా యోగమే. అర్థం కాకపోతే, మిగిలేది అభియోగమే. 
జాలి లేక ఈశ్వరుడు 
పిలిచినా రాడని అభియోగము 
గాలి రూపమున దేవుడు 
ఉన్నాడని తెలియుట భాగ్యము 
గాలి ఏమిటి జాలి కాదా! 
గాలి పోగా బ్రతుకు ఖాళీ కాదా! 
రామ రామ జయ రాజారామ్‌ 
రామ రామ జయ సీతారామ్‌ 


పైక లెక తండ్రి మరణించిన ఘటన లున్నాయి 
పెద్ద చేసి పెళ్ళి చేసిన సంఘటనలూ ఉన్నాయి. 


అని రామజోగి చిట్కా. 
భక్తి నివేదనము 
ఈ సమస్త ప్రపంచము పరమేశ్వరుని వల్లనే ఆవిర్భవించిందని, ఆయన వల్లనే నడుస్తూ ఉందని ఎవరు 
గ్రహిస్తారో (ఇతి మత్వా, పవం జ్ఞాత్వా) వాళ్ళు పరమేశ్వరున సేవిస్తారు (మాం ఈశ్చరం భజున్రేనేవన్రే. అట్టివారు 
బుధులు (ుధాఖి, అంటే బుధజనులు, భక్తజనులు, 
పరమేశ్వరుని ఎందరో సేవిస్తారు. పూజిస్తారు. కీర్తిస్తారు. ఆరాధిస్తారు. కాని, భావ ప్రధానంగా చేయరు. 
చేయలేక పోతారు కూడా. అలా చేయాలి అంటే, అది బుధులకే సాధ్యం. పరమార్ధ తత్వాన్ని అర్ధం చేసుకున్న 
వారే బుధులు (అవగత వరమార్డ తత్వ). ఉద్భవ స్థానము, జీవన సారము పరమేశ్వరుడే అనె జ్ఞానం కలవారు 
బుధులు. వారే భక్తి నివేదనం చెయగలరు. 
వారిది భావనా భక్తి. వారి భక్తి భావ సమన్వితంగా ఉంటుంది. పరమేశ్వరుని విషయంలో అభినివేశమే 
భావన. పరమేశ్వరుని పొంది తీరాలి అనే పట్టుదల, (శ్రద్దతో కూడిన అకుంఠిత దీక్ష, భగవంతునికి సంబంధించిన 
జ్ఞానము కలిగి ఉండటమే ఈ అభినివేశానికి కారణము. 


= 220 


బుభులైన భక్తులు సేవించే తథధానాన్ని వివరిన్తున్నాడు. 
మచ్చిత్తా నుద్గత ప్రాణా; బోధయన్తః పరస్పరమ్‌ । 


కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమని చ ॥ 9 
మబ్జిత్తాః-మద్గతప్రాణాః-బోధయంతః-పరస్పరం 
కథయంతః-చ-మాం-నిత్యం-తుష్యంతి-చ-రమంతి-చ 

మచ్చిత్తా = నా యందే చిత్తము గలవారు కథయంతచుచ = చెప్పుకొనువారు 
మద్ద త ప్రాణాః = నా యందే ప్రాణము గలవారు నిత్యం = ఎల్లప్పుడు 

ప రస్పరం = ఒకరి కొకరు తుష్యంతి చ = సంతసిస్తున్నారు 
మాం = నన్ను గూర్చి రమంతి చ = రమిస్తున్నాకు 


జోధయంతః = బోధించుకొను వారు 
అర్జునా! భక్తుల చిత్తము నా మీదే ఉంటుంది. వాళ్ళ ప్రాణాలు నా యందే ఉంటాయి. వాళ్ళు పరస్పరము నా 
బోధల లోనే ఉంటారు. నన్ను గూర్జ్దే చెప్పుకుంటూ ఉంటారు. నా తత్త్వం లోనే రమిస్తూ ఉంటారు. నిత్యము 


వ్యాఖ్య 

ఉన్నబ అందరికీ ఉన్నాయి. లేనిది అందరికీ లేనిదే. ఇప్‌ (ప్రపంచం. ఉన్నవి ఏవో అవి ఉన్నట్టు అందరికీ 
తెలుసు. లేనిది ఏదో అది కూడా స్పష్టం గానో, అస్పష్టం గానో అందరికీ తెలుసు. ఉన్న వన్నీ లేని దానిని 
పాందేందుకే ఉన్నాయని కూడా అందరికీ తెలుసు. ఆ లేనిది అవశ్యం పాంద దగింది అనేది కూడా అందరికీ 
తెలుసు. కనుక, ప్రపంచంలో అందరూ అదే పనిలో ఉన్నారు. లేని దానిని అన్వేషించి పాందే ప్రయత్నంలో 
ఉన్నారు. కాకపోతే, ఆ లేనిది ఎక్కడ ఉందో తెలిసి రావడం లేదు. అందుకే అన్వేషణ. సత్యాన్వేషణ. 

ఇలా అన్వేషించే వారు మూడు విధాలుగా ఉంటారు. లేనిది ఎక్కడుందో తెలియకుండా అన్వేషించే 
వారు మొదటి వారు. ఉన్నచోటు తెలిసి పొందే ప్రయత్నంలో ఉండేవారు రెండవ వారు. వీరిరువురెకి విలక్షణ 
మైన వారు మూడవ వారు. వాస్తవానికి వారు అన్వేషకులు కారు. లేని దానిని పొంది తృప్తి చెందిన వారు. 

ప్రతి మనిషికి దేహము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము, ఇవన్నీ ఉన్నాయి. లేనిది ఆనందము. అందరూ 
వాంఛించేది కూడా ఆనందమే. అందుచేత, లేని ఆనందాన్ని పొందడానికి తమ కున్న దేహేంద్రియ ప్రాణ 
మనస్సుల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో ఈ ఉపకరణా లన్నిటినీ వినియోగిస్తూ 
ఉంటారు. 
విషయానందం 

ఆనందం ఎక్కడుందో తెలియకుండా అన్వేషించే వారు విషయ ప్రపంచంలో అన్వేషణ సాగిస్తూ ఉంటారు. 
వారి చిత్తేంద్రియ ప్రాణాలను విషయ సుఖాలను పొందే ప్రయత్నం లోనే పూర్తిగా వినియోగిస్తారు. పిరికి ఆనందం 
ఛాయా మాత్రంగా గోచరిస్తుంది. రేఖా మాత్రంగా ప్రాప్తిస్తుంది. అదే విషయానందం. అల్నానందం. స్వల్పానందం., 
అనిత్యానందం. వాటని పెంచుకుంటూ, అల్ఫానందాలే అనంతానందాన్ని అందిస్తా యనే భ్రాంతిలో సడి 
పోతారు. వీరు వ్యర్థ జీవులు. బ్రతుకును వృథా చేస కొనే వారు. అలా వృథా అవుతూ ఉంది అనే స్పృహ కూడా 
లేని వారు. వీరు పాందే సుఖం లౌకిక సుఖం. అది ఈ లోకంలో ప్రాప్తించినా, పర లోకంలో ప్రాప్తించినా, లోక 
సుఖం లౌకిక సుఖమే. 
ననన  ] 


భజనానందం 
ఆనందం ఎక్కడుందో తెలిసి అన్వేషించే వారు బుధులు. ప 
లు. పూర్య శ్లోకంలో మనం చూచిన వార ౪ 

తత్తం we వారు, భక్తులు. తాము ఆశించే ఆనందం విషరూలక ప కతసళవుక రమార్థ 
గిస్తారు. తదాఃరా ణు పరబుశ్వర్వున్సి 

వారికి తెలుసు కనుక, విషయా భహినానందాన్ని పొందుతారు. భజనానందము (బ్రహ్మానందానికి దారి త్రీష్ష 
క, ఎషయానందము వైపు మరలకుండా భజనానందము లోనే తృప్తి చెందుతూ స్తుందని 
వైవు అడుగులు వేస్తూ ఉంటారు. వీరి సుఖం లౌకికం కాదు. అలౌకికం. ఇది భజసాన చ బ్రహ్మానందం 


బ్రహ్మానందం 


మొదటి తెగ వారు (పష స చం స 
ఫలితం చిక్ళదు, దక్ష ~~ ప్రపంచం వైపు ఆనందం కోసం పరుగులు తీస్తూ ఉంటారు. వీరికి శ్రమే గాని 
త Syed నా వీరు క కం వైపు ష్‌ తీయరు. నీరి లోకం వీరిది. అదొక ప్రత్యేక 

. ఇంతా శ్వరునితో గడి బు ప్రత్యేకమైన లోకం. (ప్రేమలోకం. 
తము లోనీ ఉన్నవారు. వీరు లోక్‌ బిటి పలి ఏది పరద భల లూ భన దారు లమూములు అ 
పరిపూర్ణానుభూతి, ఒకవేళ వీరు లోకంలో ప. పై కడలి ము. ఎ త స హు 
వెల్తారు. వారు నడచి పోతూ ఉ టే లోకం ప బళా అరం 5 వర ఫు ఈ 
భా 9 కం పనిత మవుతూ ఉంటుంది (వనుధాం పొవయన్‌ విచచారు. వారు 
సదానంద సాగరంలో నిమగ్నులై ఉండటమే కారణము (సదానంద నింద నిర్షగ్ష మానను) 
మన ప్రస్తుత శ్లోకం మొదటి తెగవారైన విషయ సుఖాభిలాషులకు సంబంధించింది కాదు. రెండవ తెగ 
వారైన భజనానంద పరులకు, ముముక్షువు లైన భక్తులకు సంబంధించింది. దీనిని మూడవ తెగ వారైన 
బ్రహ్మానంద స్వరూపులకు కూడా అన్వయించుకో వచ్చు. ప్రధానంగా మనం సాధకుల దృక్కోణం నుండే 
విశ్లేషించు కుందాం. చివరగా, సాధ్యరూపులు, సిద్దస్వరూపు లైన బ్రహ్మజ్ఞానులకు వందనం సమర్సించు 
కుందాం, 
అర్జునా! నా భక్తులు వారి చిత్తాన్ని నాయందే ఉంచుతారు (మబ్జిత్తాః మయి చిత్తం యేషాం తే 
మజ్జిత్తాల. వారి ప్రాణాలను నా యందే నిలుపు కుంటారు. ప్రాణాలు అంటే ఇం[దియాలు అని చెప్పుకోవచ్చు. 
లేదా, జీవితాలు అని భావించ వచ్చు (మధ్ధత ప్రాణాః మాం గతాః చక్షురాదయః ప్రాణాః యేషాం తేమద్ధత 
ప్రాణాః అథవా మధ్ధత జీవనాలి. వారు పరస్పరం నా బోధల తోనే ఉంటారు. విద్య్వద్దోష్టి సాగిస్తూ ఉంటారు 
(పరన్పరం బోదయన్తః అవగమయన్రఖి. నా వైభవాన్ని చెప్పుకుంటూ ఉంటారు (అన్యోన్యం కథయన్రఖి. సదా 
సంతుష్టులై ఉంటారు (తువ్యన్తి వరితోషం ఉవయాన్లి రమిస్తూ ఉంటారు (రమన్తి) అని భగవానుడు భక్తుల 
వైఖరిని, జీవన విధానాన్ని వివరిస్తున్నాడు. 
ఈ విధమైన ప్రవర్తన బ్రహ్మానందములో ఓలలాడే జ్ఞానులలో కూడా కనిపించ వచ్చు. కాకపోతే, 


అణా 228 


సాధకులలో, లేదా భక్తులలో అట అభ్యాప (ప్రవృత్తిగా ఉంటుంది. జానులలో అనుభూతి (ప్రకాశంగా దర్శన 
మిస్తుంది. వ 
ఈ మాత్రం ఉపోద్దాతంతో ఇక శ్లోకం లోకి పవేశిదా జ్జ 
శ్లోకం నుండి పదమూడేవ అధా యంలో ప్రవే టల ల? యను 
bias లాల ప నర ప్రజశించే వరకు ఆ మధ్యలో గోచరించే భక్తి సాధనము దృష్టిలో 
ఉంచుకొనే ఇక్కడ కాస్త విస్తారంగా విశ్లేషించాను. మున్ముందు ఈ అవగాహవ ఎంతగానో ఉపకరిస్తుంది. 


మచ్చిత్తులు 
చిత్తము భగవంతుని యందే గల వారు మచ్చిత్తులు. అంతర్నిష్ట గల వారు. భక్తులు భజనానందంలో 
తృప్తి చెందుతూ ఉంటారు. భగవంతుడే వారికి గమ్యము కనుక, వారి చిత్రము భగవంతుని యందే లగ్నమై 
ఉంటుంది. ఆసక్తి దేని మీద ఉంటుందో చిత్తము దాని వైప్పకే పరుగులు తిసూ ఉంటుంది. భకులకు 
భగవంతుని యందే ఆసక్తి కనుక, వారు వివిధ కర్మలు చేస్తూ ఉండినా, వారి చిత్తము భగవంతుని యందే 
ఉంటుంది. 
విషయానందమును అభిలషించే వారు విషయాలు బాహ్యంలో ఉన్న కారణంగా, బాహ్యము నందే 
చరిస్తూ ఉంటారు. భక్తులకు అంతర్యామి యైన భగవంతుని యందే ఆసక్తి కనుక, వారు అంతర్నిష్ట కలిగి 
ఉంటారు. ఒకవేళ అవసర నిమిత్తం (ప్రపంచంలో వ్యవహారాల మధ్య చరించినా, వారి మనోవృత్తులలో 
భగవద్భావనే మారకుండా ఉంటుంది. వారే మచ్చిత్తులు. అన్య విషయముల మీదికి మరలని -చిత్తము గల 
నారు. 
ప్రహ్లాదుని మనస్సును మార్చాలని తండ్రి హిరణ్యకశిపుడు ఎంతగానో ప్రయత్సించాడు. దానవ వంశానికి 
విష్ణువు శత్రువు. గొప్ప విరోధి, నిందార్హుడే గాని పూజార్హుడు కాడు, అట్టి విష్ణువును కిర్తించడం మాన్సించాలని 
ఎంతగానో ప్రయత్నించాడు హిరణ్యకశిపుడు (దానవ శ్రేకికిన్‌ వైకుంఠుండు కృతాపరాధు డతనిన్‌ వర్ణింప నీ 
కేటికిన్‌ని. కాని సఫలం కాలేక పోయాడు. ప్రహ్లాదుని మనస్సును శ్రీహరికి దూరం చేయలేక పోయాడు. భక్తుల 
చిత్తాన్ని భగవంతునికి దూరం చేయడం సాధ్య మయ్యే పని కాదు. కారణం, వారు 'మచ్చిత్తులు'. భగవంతుని 
యందు లగ్నమైన చిత్తాన్ని భగవంతునికి దూరంగా తీసికెళ్ళడం వాళ్ళకే సాధ్యం కాదు. ఇక ఆ పనిని ఇతరులు 
ఎలా చేయగలరు? ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపునికి చెప్పిన సమాధానము మచ్చిత్తుల హృదయానికి అద్దం 
పడుతుంది. 
తే ఇను మయస్కాంత సన్నిధి నెట్లు బ్రాంత మగు హృషీకేశు సన్నిధి నా విధమున 
గరగు చున్నది దైవయోగమున జేసి బ్రావ్మాణోత్తమ చిత్తంబు బ్రాంత మగుచు ॥ 
మూర్చుడైన హిరణ్యకశిపునికి చెప్పి లాభం లేదని గ్రహించిన ప్రహ్లాదుడు, పరమేశ్వరునికి దూరమై 
నసించ లేని తన చిత్తము యొక్క స్థితిని తండ్రి ముందే గురువులకు వివరిస్తాడు. 
“ఆచార్యా! ఇనుమును అయస్కాంతము ఆకర్షించినట్టు, దైన కృప చేత, నా చిత్తాన్ని భగవంతుడు 
ఆకర్షించాడు. తద్వశమైన నా చిత్తము ఆయన వైపుకే వెళ్తూ ఉంది. మరొక చోట నా చిత్తము ఉండలేదు' 
అన్నాడు. 'మచ్చిత్తు' లైన భక్తుల పరాభక్తికి ఇదె నిదర్శనము. 


మద్గత ప్రాణులు 
భగవంతుని యందే ప్రాణాలు ఉంచిన వారు మద్గత ప్రాణులు. “ప్రాణి శబ్దానికి ఇంద్రియాలు అని ఒక 


టి నాణాల 


న HUI ననన. 
అర్థం. బీవితాన్ని నిలిపే సంచ ప్రాణాలు అని మరొక అరం. చ 
= అం. చక్షురాది ఇంద్రియాలు ఎపుడూ ఒక 
మయ్యే ఉంటాయి. కాని, భక్తుల చిత్తము ఈశ్వరుని యందే అగ్నమై ఉండటం చేత న డా టు. 
ప్రపంచంలో చరించే చిత్తం ఎప్పుడైతే అందుబాటులో లేదో, ఇంద్రియాలు తమంతట తాను వె తేక. గ 
దిరుగుతాయి. ఆంతర్యంలో చిత్తము శివార్భనలో ఉన్నందున, అంతర్ముఖమైన ఇంద్రియాలు ఈ; ఇ లక వెను 
పూజా సుమా అవుతాయి. ప్‌ శ్వలారాధనలో 


హృషీకములు అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలకు 
(వ్యాషీకాణి ఇంద్రియాణి తేషాం ఈశ. 
వీరే మద్గ్దత ప్రాణులు. 


స్‌ క ప్రభువు కావడం చేత భగవంతుడు హృషీకేశుడు 
కనుక హృషకముల చేత హృషీకేశుని పూజించడమే భక్తి అన్నది శాస్త్రం. 


జ 


ప్రాణాలన్నీ పరమేశ్వరునిపై పెట్టుకొని జీవించే వారు కనుక వారు మద్గత 
వచే 


రమేశ్వరుని సేవలో ప్రాణాలను అర్సించడాని కైనా వెనుకాడని పూర భక్తులు. ప్రాణులు, ప్రాణేశ్వరుడైన 
బరణయు: ప్రాణాలు పోయినా బ్రతుకు యాలు 
బ్రతుకులకు బ్రతుకులే అతుకు లవుతాయి 
ఎన్ని జన్మ లైనా 
వెతకెదను నిన్నే మది లోన 
వల్లవి: నీవు లేక నేను లేను లేను 
నిన్ను విడిచి నేను ఉండలేను ॥ నీవు లేక ॥ 
అని మద్గత ప్రాణులైన భక్తుల హృదయాన్ని తెర పైకి తెచ్చింది చైతన్య గీతిక, 
పరస్పర బోధకులు 
బుధజను లైన భక్తుల ఆంతరంగిక సౌందర్యాన్ని చూశాం. మరి, వాది వ్యవహార మెలా ఉంటుంది? 
ఏముంది, భోజనాన్ని బట్టే (తేపు! చిత్తాన్ని బట్టే చేష్టలు! చిత్తంలో ఉన్నదంతా భగవచ్చింతనమే కనుక, 
వ్యవహారంలో కూడా అదే ఉంటుంది. 
నిరంతరము విద్వద్దోష్టి జరుపుకుంటూ ఉంటారు. భక్తులతో కలిసి భగవత్తత్ర్రమును ప్రతిపాదించే 
విషయాలను, వాక్యాలను విచారించుకుంటూ, వాటి నిశ్చితార్థ దర్శనం చేస్తూ ఉంటారు. 
రాజకీయ పక్షులు ఒక చోట కూడితే ఏం చేస్తారు? సినిమా గువ్వలు ఒక చోట చేరితే ఏం చేస్తారు? 
పరమేశ్వరుని ఆరాధించే భక్త హంసలు కూడా ఒక చోట కలుసుకుంటే అలాగే ప్రవర్తిస్తారు. పరస్పరం 
పరమాత్మ వైభవాన్ని ముచ్చటించుకుంటూ ఉంటారు. దీనినే ఐశ్వర్య ప్రధాన భక్తి అంటారు. 
కథా శ్రవణము | 
భగవ దైశ్వర్యమును, పరమాత్మ జ్ఞానమును పరస్పరం బోధించుకోవడం ఐశ్వర్య (ప్రధానమైన భక్తి 
అయితే, భగవంతుని అనంత కల్యాణ వైభవాలను, అవతార వైభవ విశేషాలను ఒకరు నినరిస్తూ ఉంటే (శ్రవణ 
మంగళంగా ఆలకించడము కథా శ్రవణము అనే మాధుర్య ప్రధానమైన భక్తి, కథా దిషు ఇతి గర్గః - పవితుడైన 
పరమేశ్వరుని కథా విశేషాలను శ్రవణం చేయడమే భక్తి అని గర్గ మహర్షి నిర్వచనము. 


అ 0 లలల వవ 


నిత్య సంతోషులు క్‌ ఆత్మంతులు 
ఎల్లప్పుడు పరమేశ్వరుని నిత్యార్భనలో జీవిస్తూ ఉన్నందున, వీరు నిత్య సంతోషులు. ఇది అలం ప్రత్యయ 
హవ సంతోషము. అలం అంటే చాలు" అనే 


. తృప్తి ఆనందము. పరమేశ్వరుని భజనానందంలో నిత్య 
సంతోషులైన ఈ భక్తులు నిత్యత్సప్పులై, మరొకటి అవసరం లేదు అనే ఆనందానుభూతిలో ఉంటారు. ఉత్తమోత్తమ 


మైన సుఖం లభించిందన సంతృప్తితో ఉంటారు. సూ, సంతోషా దనుత్తమః సుఖలాభు- మరొకటి అవసరం 


వేని సంతోషము అన్నిటి కంటే ఉత్తమమైన సుఖప్రాప్తి అని పతంజలి యోగదర్శనం. 
అనన్యులు, బుధులు అయిన ఈ భక్తులు ఏది చూచినా, ఏది వినినా, ఏది భావించినా - సర్వమూ 
ఈశ్వరమయంగా సంభావిస్తూ ఉన్నందున, ఏరు సదా పరాభక్తి యందే రమిస్తూ ఉంటారు. “మచ్చిత్తుల' 
నుండి నిత్య సంతృప్పు లైన ఆత్మరతుల వరకు మనం అధ్యయనం చేసిన వీరందరూ బ్రహ్మాభ్యాసంలో ఉన్న 
వారుగా శొస్త్రం అభివర్ణించింది. ఈ వర్ణనము కూడా ప్రస్తుత శ్లోక విషయం తోనే అన్వయింప బడింది. అదీ 
చూడండి. 
తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్రృబోధనమ్‌ ; 
ఇదే (బ్రహో శఖ్యాసం. సాధకులకు బ్రహా శ్రఫ్యాసంగా ఏడి ఉందో, అదే బ్రహ్మజ్ఞానులలో సహజ లక్షణంగా 
శోభిస్తూ ఉంది. కనుక ప్రాతఃస్మరణీయు లైన |బ్రహ్మజ్ఞానుల పరంగా కూడా ఈ శ్లోక భావాన్ని సమన్వయించుకో 
వచ్చు. 
ఇలా కేవలం భేగవద్దక్తి లోనే జీవించే వారికి ఏమి ప్రాప్తిస్తుంది? చదవండి. 
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్‌ | 
దదామి బుద్దియోగం తం యేన మా ముపయని తే ॥ 10 
దదామి-బుద్ధియోగం-తం-యేన-మాం-ఉపయాంతి-తే 


సతతయుక్తానాం = సదా నా యందు మనస్సు గలవారు | మాం = నన్ను 
ప్రీతిపూర్వకం = ప్రీతితో ఉపయాంతి = పొందగలరో 
భజతాం = సేవించే వారు తం 2 

తేషాం = వారికి | బుద్దియోగం = బుద్ది యోగమును 
యేన = ఏ యోగము చేత దదామి = ప్రసాదిస్తున్నాను 
తే = వారు 


భక్తులు వారి చిత్తాన్ని సదా నా యందే ఉంచుతారు. ప్రీతితో నన్నే సేవిస్తూ ఉంటారు. వారికి నేను బుద్ది 
యోగాన్ని ప్రసాదిస్తాను. దాని చేత వాళ్ళు నన్ను పొందుతారు. 


సతత యుక్తులై, ప్రీతి పూర్వకంగా భగవంతుని 'సివించడము అనే కార్యాన్ని భక్తులు చేస్తే భగవంతుడు 
వారిని అనుగ్రహిస్తూ బుద్దియోగాన్ని ప్రసాదిస్తాడు. అదే వారిని భగవంతుని వద్దకు చేర్చుతుంది. ఇది శోక 
_ చా 
హృదయం, 


UU 23 ఆ 


— చైతన్య భగవద్గీత మ. 


సతత యుక్తులు 
యుక్తుడు అంటే యోగి. సతత యుక్తుడు అంటే సదా యోగంలో 
ఇలాంటి భక్తులే తొమ్మిదవ అధ్యాయం - ఇరవై రెండవ శ్లోకంలో లూ. భక్తుడు, 
మమల మకాం రిత్యభియుకనాయి అప్పుడప్పుడు కాకుండా, ఎప్పుడూ భక్తిలో కొససాగ హార 
ములు. సర్వకాల సర్యావస్థల యందు భగవంతుని యందే ఏకాగ్ర బుద్ది కలిగి, చేదా తత్త 
యందే దృష్టిని, నిష్టను కలిగి యున్న వారు సతత యుక్తులు. బాహ్య విషయాల యు దు నక 'శ్రవణాదుల 
లేని వాళ్ళు. బాహ్యాసక్తుల నుండి సంపూర్ణముగా విడిపడిన వాళ్ళు (నివృత్తనర్వ న oes కోర 
ఏ ప్రతిబంధకములు లేకుండా భగవంతుని నిరంతరము సేవిస్తూ ఉంటారు భనకు వ 
బాహ్య విషయాసక్తి లేకుండా సదా భగవంతుని సేవిస్తున్నారు అంటే, పేరు ష న 
సంపదలను ఆశించి భక్తి చేస్తున్నా రేమో! అనే సంశయం తలెత వచ్చు తతర = at 
అలాంటిని ఏవీ లేవని, కేవలం (ప్రతి పూర్వకం గానే, ప్రేమ పూర్వకం గానే, భకి పూరకం నలా 
sai ఆలి ద 


అంటున్నాడు. భక్తియుతులై సతతయుక్తు లవుతున్నారు. 
వరమ ప్రమారాధన 
వీరిది పరమ (ప్రేమ రూపమైన భక్తి (సౌ త్వస్మిన్‌ వరమ వ్రీను రూపా) ఇది జ్ఞానాఖః భక్షి అంటే 
మనే పేరు గల భక్తి జ్ఞాన భక్తి జ్ఞానముతో కూడిన భక్తి జా కం త. 
కాన భక్తి, జ్ఞా న భక్త, జ్ఞానము వలన ఏర్పడిన భక్తి పరమేశ్వరునికి సంబంధించిన 
జ్ఞానమే భక్తి. అందుచేత అది నిత్యభక్తి - 
పొంద దగిన నాడు పరమేశ్వరుడు ఒక్కడే అనే జ్ఞానము నిత్యాభి యుకులకు స్పష్టంగా ఉంటుంది. 


నాధ్య రూపుడైన భగవంతుడు జ్ఞానరూపుడు అనే అవగాహన కూడా పుష్కలంగా ఉంటుంది. అందువల్ల 

వారిలో జ్ఞానాభిలాష మెండుగా ఉంటుంది. ఇదొక పక్వమైన దశ. అందుచేతనే నిత్యభక్తి వారిలో కొనసాగుతూ 

ఉంటుంది. వికసించిన పుష్పము పరిమళాలను వెదజల్లడానికి ఎలా శ్రమించదో, అలాగే జ్ఞానాసకిితో వారిలో 
యా ళా — 


విరబూసిన భక్తి పుష్పము దివ్యమైన భక్తీ కార్యాలనే నారభాలను సహజంగా, విరివిగా విరజిమ్ముతూ ఉంటుంది 
(భజతాం వ్రీతి పూర్తకం). 

చః పేను రూపమైన భక్తి కార్యాల వల్ల వారికి అంతఃకరణ శుద్ది ఏర్పడుతుంది. వివేకము విశాల 
మవుతుంది. ఇదొక శుభ సమయము. నిత్యాభియుక్తులు, సతత యుక్తులు అయిన భక్తుల జీవితాలలో, భక్తి 
జ్ఞానముగా రూపాంతరం చెందే కళ్యాణ ముహూర్తము. భక్తి పుష్పము ఫలాగమ కాలానికి చేరువైన దశ ఇది. 
భక్తి సాధన ఫలవంతమై, జ్ఞాన ఫలాన్ని అందించే అనుగ్రహ కాలమిది. జీవుడే శివుడనే జ్ఞానాంకురము మొలకెత్తే 
దళ ఇది. ఈ దశలో భగవత్కప బుద్దియోగ రూపంలో వర్షిస్తుంది. 
బుద్ధి యోగము 

సతత యుక్తులై, సదా (పీమారాధనలో పునీతు లైన భక్తులకు భగవంతుడు బుద్ధియోగాన్ని అను గ్రహిస్తాడు 
(దదామి బుద్ధి యోగం). బుద్ధి రూపమైన ఉపాయమే బుద్దియోగము. భగవంతుని స్వరూప జ్ఞానానికి 
సంబంధించిన వివేకమే ఇక్కడ బుద్ది. అట్టి బుద్దితో కూడిన యోగమే బుద్దియోగము. ఎ జ్ఞానము చేత ఆత్మయే 
పరమాత్మ అనే ఎరుక కలుగుతుందో, అదే బుద్దియోగము. ప్రకాశవంత మైన బుద్ది వివేకముతో కూడిన 


అత్మస్త్పుహ కలిగేది ఇక్కడే. అదంతా పరమేశ్వరుని అము[గ్రహం తోనే జరిగి పోతుంది. వేమ కాయ కావాలి, 
పండు కొవాలి అని పువ్వు ఆశించదు, పువ్వు పువ్వుగా ఉండ గలిగితే, తరువాత ee ఆ తరువాత పండు 
వాటంతట అవే ధర్మానుగుణంగా ప్రాప్తిస్తాయి. ధర్మరూపంలో ఉన్నది దైవమే కనుక, దైవానుగ్రహంతో అవన్య 
ప్రేమపుప్పము బుద్దియోగ సంగా రూపు దాలుస్తుంది. పుష్పమే ఫల మవుతుంది దాసోజ_ హం అంటూ 
భక్తుడు భగవంతుని సమీపిస్తే, బుద్దియోగాన్ని అనుగ్రహించి అతడిని సోః హం రూపునిగా భగవంతుడే 
మలుస్తాడు. భక్తి జ్ఞానంగా మారుతుంది. నరుడు నారాయణుడై కూర్చుంటాడు. చ పరిణామాన్నంతా న్‌ 
మధుసూదన సరస్వతి అందంగా ఒక్కు శ్లోకంలో అందించారు. మా 
దాసో౭_ హ మితి యా బుధిః పూర్వమానీ జ్ఞనార్హనే 
దాకా రాపపహ్బత స్తేన గోపీ వస్తాపహారిణా ॥ 
నేను ని దాసుణ్ణి అని శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయిస్తే చోరత్యానికి అలవాటు పడిన నవసీతచోరుడు, 
గోపికల వస్ర్తాలను అపహరించిన మురళీ లోలుడు స్వభావరీత్యా, దాసో౭_ హం లోని ధా అనే అక్షరాన్ని 
దొంగిలించాడట. దా పోగా సోత_ హం మిగిలింది అంటాడు. అంటే, భక్తితో భగవంతుని సమీపిప్పే ఆయన 
భక్తుణ్ణి బుద్దియోగం ద్యారా జ్ఞానిగా మార్చుతాడు అని అర్థం, ఇక్కడ గోపీ వసాపహారిణా అవే పద ప్రయోగం 
అదుతము. దేహమే వస్త్రము కనుక దేహస్కృతిని, అనగా దేహాభిమానాన్ని తొలగించి, దైవస్సూర్తిని నింపి, 
దైన స్పృహను కలిగించాడు అని అర్థము, 
ఈశ్వరానుగ్రహా దేవ వుంసా మద్దైత వాసనా - భగవంతుని అనుగ్రహం చేతనే మానవులకు అద్వెత 
భావన చిగురిస్తుందని దత్తాత్రేయుడు చెప్పడంలో కూడా ఇదే నిగూఢార్థము. అంతవరకు 'నేను వేరు - భగవంతుడు 
వేరు' అని భావిస్తూ ఉండిన సాధకునిలో ఆత్మయే పరమాత్మ (అయమాత్మా బ్రహ్మ) అనే భావన ఏర్పడటానికి 


ఈశ్వరాను[గ్రహమె (ప్రధాన కారణము. అదియే బుద్దియోగ ప్రదానము. భక్తునికి లభించిన భగవ 'త్రపాదము. 
థియో యో నః ప్రచోదయాత్‌ - “వరేణ్యుడు, వరణీయుడు అయిన ఆ దేవుడు మా బుద్దిని ప్రకాశంలో 
ప్రవర్తింప చేయు గాక!' అనే గాయత్రీ మంత్ర వాక్యం లోని అంతర్భావం కూడా ఇదే. 
సిరులు వలదు నీ చూపే సిరులు మాకు 
వలదు వరము నీ నగవే పరము మాకు 
బుద్ది దీపము వెలిగించు భవ్య చరిత 
నీ అడుగుల కడ పడి ఉందు నసీలకంఠా! 


అని నీలకంఠ శతకంలో ఒక విబూది పండు. 
భగవంతుడు ప్రసాదించే బుద్ది యోగము చేత (యేన బుద్ధి యోగేన) ఆత్మయే పరమాత్మ అనే 
జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానం చేత పరమాత్మను తమ స్వరూపంగా పొందుతారు (మాం పరమేశ్వరం ఆత్మభూతం, 


ఆతృత్వేన, ఉపయాన్తి ప్రతిపద్యన్తే. 
భగవంతుడు బుద్ది యోగాన్ని నతతయుక్తు లైన భక్తులకే ఎందుకిస్తాడు? చదవండి. 


తేషా మే వానుకంసార్థ మహ మజ్ఞానజం తమః | 
నాశయా మ్యాత్మభావస్లో జ్ఞానదీపేన భాస్వతా ॥ క్ష 
తేషాం-ఏవ-అనుకంపార్టం-అహం-అజ్ఞానజం-తమః 


నాశయామి-ఆత్మభావస్థః-జ్ఞానదీవేన-భాస్వతా 


యోగము. అదే జ్ఞానయోగము. పుష్పము ఫలంగా రూపాంతరం చెందినట్లు, కర్మయోగము జ్ఞాన యోగముగా 
రూసాంతరం చెందే అద్భుతమైన మలుపు ఇక్కడే. నరుడు భక్తిలో పరిపక్వం చెంది నరుడే నారాయణుడు అనే 


232 అలలా 


లను 


అహం 
= నేను 
స్తే = 
డం = వారి యొక్క భన పన = జ్ఞాన ప్రకాశము చేత 
అల కంపార్థం ఏవ = అనుగ్రహము కొరకే we జం = స్‌ sie 
ఆల వస; మా 3 = | క 
. స్‌ a స ఆత్మభావము నందున్న ల ఆ య జ 
ప ౯ స్వయం(ప్రకా శము గల C3 స్తున్నాను 


అర్జునా! భక్తులను అనుగ్రహించాలని నే 
మ ను వాళ్ళ బుదిలో నిలుసాను. ప 
జ కొ జై "గు. ప్రకాశి జ 
అజ్ఞానం సృష్టించిన అంధకారాన్ని అద్భశ్యం చేస్తాను. ద్ధి ంచే జ్ఞాన దీపం చేత, వారిలో 
ఉ్యాఖ్యు 
భగవంతుని కొరకు మనం అడుగు ముందు కే 
వేసుకుంటూ వస్తాడని మహాత్ముల అనుభవం re ప పా 
ఆరాధిస్తూ ఉంటే, నన్నే తదేకంగా దర్శిస్తూ నన్సే * ల లు టట ట్య అజ. 
వక్‌ కాద టకమ క స్తూ, నన్న సెవిస్తూ ఉంటే, నేను వాళ్ళను చూడక పోతే, కనికరించక 
న , మరెవరు కనికరిస్తారు? అని భగవంతుడు ఆలోచిస్తాడట. ఇది ఆచార్యుల అభిప్రాయం, 
తనను ఎవరు చూస్తారో దీపం వాళ్ళను చూస్తుంది. తనను ఆశ్రయించిన భక్తులను భగవంతుడు 
అనుగ్రహిస్తాడు. ఆరాధనా హృదయంతో మనం ఆయన వైపు చూస్తూ ఉంటే, అనుగ్రహ బుద్దితో 
మనల్సి అవలోకిస క మ న జ అం CNR 
రై అ స్తూ ఆశీర్వదించడానికి ఎద్ద పడతాడు. దయ చూపే కార్యంలో నిమ్న మవ్పుతాడు. 
తేషా మేవ కథం నామ్యశ్రేయఃన్యాత్‌- “నన్నే ఆశ్రయించుకొని, నిరంతరం నా సేవ లోనే చరిస్తున్న వీళ్ళు 
శ్రేయస్సును పాందే దెలా? మరో ఆలోచన లేకుండా ఉన్నారు. సతత యుక్తులై ప్రేమతో సేవిస్తున్నారు. 
ఇదంతా అలౌకిక మైన కర్మే కదా! మరి, కర్మ జరిగితే ఫలితం అందాలి కదా! అదే కదా నా దయ అంటే 
(అశుకంవనం). కనుక వాళ్ళను దయ చూచేందుకు నేను ఏదైనా చెయ్యాలి (అశుకంపార్థం దయ పేతోఖ. 
ఏదో ఒకటి చెయ్యాలి. ఆ చేసే దేదో వారికి శ్రేయోదాయకంగా ఉండాలి. మోక్షార్థమై ఉండాలి. అలాంటి 
మేలు చేయడానికి నేను వాళ్ళ బుద్దిలో ప్రవేశిస్తాను. వాళ్ళ అంతఃకరణంలో ఆత్మభానంలో ఉంటాను (ఆత 
భావద్ధః ఆత్మనః భావూ అంతఃకరణా శయః తస్మిన్‌ ఏవ స్ప్టితఫ. అంతఃకరణములో జ్ఞానవృత్తిగా ప్రకాశిస్తాను. 
'నా భక్తుల బుద్దిలో చీకటి ఉంది. అదే మోహ నునే చీకటి (మోహాంధకారం). ఒకటి మరొకటిగా తెలిసే 
ఈ మోహమనే తిమిరం అజ్ఞానం నల్ల కలిగింది (అజ్ఞాశజం). ఇది నేడు ఏర్పడింది కాదు. అనేక జన్మలలో 
ఆర్టించుకున్న మోహ తిమిరం. ఈ చీకటిని సమూలంగా నశింప చేసి, వారి జీవితాలలో నిత్య కాంతిని నింపడమే 
నేను వారిపై చూపే దయ. 
కనుక వారిని అనుగ్రహించి ఆశీర్వదించేం 
జ్ఞానదీపం చేత (ఖాన్వతా జ్ఞానదీపీథ) వారి బుద్ది 
(అజ్హానజుం తమః నాశయామి)' అంటున్నాడు భగవంతుడు. 
ఇక్కడ మోహ మనే కార్యం, అజ్ఞాన మనే కారణం, 
కార్యంలో కారణమే ఉంటుంది కనుక, మోహంలో ఉండేదంతా అజ్ఞానమే. కనుక 
అజ్ఞానమును, అజ్ఞాన జనితమైన మోహము అనే చీకటిని భగవంతుడు నశింప చేస్తూ ఉన్నాడు అని అర్ధం. 


దుకు నేను వారి బుద్ది యందు నిలిచి (ఆత్త భావస్ధలి, వెలిగే 
లోని అజ్ఞాన జనితమైన మోహ తిమిరాన్ని నశింప చేస్తాను 


ఈ రెండిటిని కలిపి చికటిగా చెబుతున్నాడు. 
, ప్రకాశించే జ్ఞానదీపం చెత 


ల ననన 
విభూతి యోగము = 


రి వెను దిరిగి చూస్తే స క్‌ 
తున పత పా యుకులి సదా మచ్చిత్తత్వాది సాధనల చేత (యచ్చిత్తత్వాది ప్రకారైః 
MET om న శ రల న నప. వాలా 
భక్తులను అ wa mn a ంతుడు వారి బుద్దిలో జ్ఞానదీపాన్ని చెలిగిస్తాడు. జ్ఞానదీప ప్రకాశం చేత 
అజ్ఞానము, అణా | అంధకారము నశిస్తుంది. ఈ విధంగా తనను ఆశ్రయించిన భక్తులను 
మై 
భక్తుల బుద్దిలో కరన న్ని వెలిగించడము అంటే, ఆత్మయే పరమాత్మ అనే జ్ఞానవృత్తిని కలిగించడ 
మని భావము. కనుక, బుద్ది వెలిగే జ్ఞానదీపము ఏదో కాదు, తన్నిష్టమైన వృత్తి విశేషము. జ్ఞానవృత్తి విశేషము. 
ఆత్మయే బ్రహ్మము అనే జ్ఞానమే జ్ఞానవృత్తి నేను జీవుణ్ణి, పరిమితుణ్ణి, పుట్టే వాణ్ణి. చచ్చే వాళ్లి అనే దంతా 
అజ్ఞాన నృత్త. అదే wa తిమిరము. జీవుడే శివుడు అనే జ్ఞానవృత్తి అజ్ఞానవృత్తిని నశింప చేస్తుంది. ఇక్కడే 
జాగ్రత్తగా అర్థం చేసుకొవాలి, జ్ఞానవృత్తి అజ్ఞాన వృత్తిని నశింప చేస్తుందే గాని ఆత్మను అందించదు. సృష్టించదు. 
ఘటాదులను ఆవరించి యున్న తమస్సును సూర్యోదయ ప్రకాశము ఎలా నశింప చేస్తూ ఉందో, 
అలాగే ఆత్మను ఆవరించి యున్న అజ్ఞాన అంధకార మనే ఆవరణమును జ్ఞానవృత్తి నశింప చేస్తూ ఉంది. 
ఆవరణ భంగము జరగ గానే, చీకటి తొలగిన తరువాత ఘటాదులు 'ప్రకాశించినట్టు, అజ్ఞానము నశించ గానే 
ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది. | 
పూర్వ శ్లోకంలో భగవానుడు బుద్దియోగాన్ని ప్రసాదించాడు (దదామి). కాని, ఇక్కడ అజ్ఞాన తిమిరాన్ని 
తానే స్వయంగా నశింప చేస్తున్నాడు (నాశయామి). ఈ తేడాను గీతా భక్తులు స్పష్టంగా (గ్రహించాలి. లేకపోతే, 
అనేక అపార్జాలు, అనర్థాలు తలెత్తుతాయి, 
దదామి అంటె ఇవ్వడము, ఇచ్చేవాడు ఉన్నాడు అంటే, పుచ్చుకొనే వాడు కూడా ఉన్నాడు. ఇక్కడ 
జీవేశ్వరుల భేదం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భక్తిలో ఇది అనివార్యం. 
నాశయామి అన్నప్పుడు పరమేశ్వరుడే స్వయంగా నశింప చేస్తున్నాడు. ఆయనే వెలుగు. ఆయనే 
దీపం. నశింప చేసే వాడూ తానె. పూర్వ శ్చోకంలో దదామి లాగా ఇక్కడ పుచ్చుకొనే వాడు లేడు. వాస్తవానికి 
ఇక్కడ కర్త లేడు. కర్ర లేకుండానే జరిగే కార్యమిది. చీకటిని పోగొట్టే కార్యము వెలుగుకు లేదు. దీపం 
వెలుగుతుంది. అంతేగాని, చీకటిని పోగొట్టాలని వెలగదు. కాకపోతే, దీపకాంతిలో చీకట్లు నిలవ లెవు. అంతే. 
చీకటి అదృశ్యమై జ్యోతి ఒక్కటే ఉంటుంది. జ్ఞానం విషయంలో కూడా అంతే. జ్ఞాన జ్యోతి ఒక్కటే ఉంటుంది. 
పూర్వ శ్లోకంలో (దదామి) ద్వైత ముంది. ప్రస్తుత శ్లోకంలో ద్వైతం లేదు. అద్వైతమే జ్ఞానరూపంలో 


భాసిస్తూ ఉంది, 
జ్ఞానదీపం 
ప్రకాశిస్తున్న జ్ఞానదీపం చేత అజ్ఞాన జనితమైన మోహాంధకారాన్ని నేను నశింప చేస్తాను అన్నాడు 
భగవంతుడు. చీకటి సమస్య అయితే దానికి వెలుగొక్కటే పరిష్మ్మారము. జ్ఞానదీపము చేత స్ట 
మును తొలగించడమే కర్తన్య మైనపుడు, దిపమును ప్రజ్యలింప చేసే కార్యాన్ని విడిచిపెట్టి, మరొక కా మ్య 
అది ఏదెనా కావచ్చు, దానిని ఆచదిరిచి పొందే ప్రయోజనము ఉండదు, అందుచేత, భాస్వతా ఖో 
విశేషణమును ప్రయోగించి “ప్రకాశిస్తున్న జ్ఞానదీపము చేత' అని చెప్పడం జరిగింది. ఈ జ్ఞానదీపాన్ని శ్రీ శంకర 
భాష్యం రూపకాలంకారంలో దివ్యంగా అభివర్షించింది. 


ఇది భాన్వతా జ్ఞానదీపం, అంటె ప్రకాశించే జ్ఞానదిపము, దీపము 


RE 235 —ా 


'ప్రకాశించాలి అంటే ప్రధానంగా 


నః : న ఒక్కటి లేక విభూతి యోగము = 
ప్రమాద యుతమే. మరి, ఇక్కడ మనం చూస్తున్న జ్ఞానదీపానికి ఇవి ఏమిటో యః పోయినా (ప్రకాశమ్సృ 


అరం చేస = వీ 
వివేక ప్రత్యయ రూపము. రం చేసుకుందాం, ఈ జ్ఞానదీపం భవాన్‌ బై 


ల బుషయః = మహర్షులు 
పరంబ్రహ్మ పరబ్రహ్మ దేవర్షి =. దేవర్షియైన 
ట్రవ్మాచర్యము, సత్యము, అహింస మొదలైన సాధనల సంస్కారంతో ఏర్పడిన ప్రజ్ఞయే' పరంధామ = పరమ తేజస్వరూపుడవు నారదః = వారదుడు 
దీపానికి వత్తి (బ్రహ్మా చర్యాది సాధన నంస్మారవత్‌ ప్రజ్ఞా వర్తినా). 'వైరాగ్యమే” ఈ దీపానికి య పరమం పవిత్రం = పరమ పవిత్రుడవు Sing అ హరెదు 
(విరక్తాన్తః కరణాధారేణ). “భక్తి వలన ప్రాప్తించిన అనుగ్రహమే' తైలము. ఈ తైలము చేత క. లాస్‌ త్వాం = నిన్ను అసిత? = అసితుడు 
ఉంది (భక్తి ప్రసాద న్నీపోభిషిక్రేన), “ఈశ్వర భావన యందు నిరంతరాసక్తి' అనే గాలి చేత శ్ర. గా శాశ్వతం క DEE | దేవలః = దేవలుడు 
ఉంటుంది (యద్ధావ నాభినివేళ వాతారితోన). ఈ దీపము “విషయాల నుండి విడిపడి మ క్‌ దివ్యం = దివ్యమైన వ్యాసః = వ్యాసుడు 
కలుషితం కాని బుద్ది” అనే గాలి లేని గదిలో ఉంది (విషయ వ్యావృత్త చిత్త కకత I చేత్ర ప్రరుషం = పురుషునిగా కకక = ఫా 
వరకస్థున). ఈ విధమైన ఉపకరణాది సహకార విషయాలతో ప్రజ్వలించే జ్ఞానదీపము సమ అతా. gee క్ష త స్వయంచఏవ = స్వయము గనే 
విరాజిల్టుతూ ఉంది. ఈ విధంగా నిత్యాభియుక్తులై భగవంతుని నిరంతరాసక్షి చేత సట్‌ ఇ = అజం | న. ని వానినిగా చే = నాకొరకు 
మోక్షరూపుడైన భగవంతుని కన్నా అన్యమైన దానిని ఆశించరు కనుక, అది తెలిసిన భగవంతుడు వన స్య ్త నం | en ల కలా 
అనుగ్రహించి తన స్వస్వరూపమును వారి ఆంతర్యంలో అభిన్యక్తం చేస్తాడు. ఈ విషయాన్నే కళోపవ క నుడు పలికెను : న 
కూడా ధృవ పరచింది. ల ee 
వాన్‌! నీవు పరబ్రహ్మవు. పరంధాముడవు. పరమ పావనుడవు. పరమ పురుషుడవు. ! ప్రకాశ 
నాయమాత్మా వ్రవచనేన లభ్యో న మేదయా న బహునా శ్రుతేన పదను ఆది దేవుడవు. పుట్టుక లేని వాడివి. సర్వవ్యాపివి. rs 
యమే వైప వృణుతో తేన లభ్య నృస్పెవ ఆత్మా వివణుతే తనూం స్వామ్‌ ॥ బుషు లందరు - దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వేదవ్యాసుడు - అందరూ అలాగే చెబుతున్నారు. 
ఆత్మ ప్రవచనములచే లభించదు. మేధాశక్తి చేత ప్రాప్తించేది కాదు. విశేష శ్రవణము చేత సాధ్యము నువ్వు కూడా నాకు ఆ విధం గానే చెబుతున్నావు, 
కాదు. (అర్హతను గుర్తించి) అతడు ఎవరిని ఎన్నుకుంటాడో అతనికే తన స్వస్వరూపమును అభివ్యక్తం చేస్తాడు. a 
ఎవరికి అభివ్యక్త మవుతుందో వారే దర్శిస్తారు. ల్‌ 


అర్జునుని అవగాహన 
జ్ఞాశప్రాక్తుక్‌ భగవదశుగ్రహయు అవశ్చమని, భగవత్సవ అనేది భోక్తికే సాద్దమని అర్జునుడు అర్ధం 


చేశుకుచ్ల్చాడు. ఢుళ్త కార్మాశ్షి థివ్చుంగా నాగించడానికి, ఈశ్వర విభూతి వైభవము చుంతగానో ఉవయుక్త 


ఈ రెండు శ్లోకాలలో శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే అని అర్జునుడు తన విశ్వాసాన్ని వ్యక్తం 
తశ ఖావించి, ఖభూర్డ్యం నంక్షివ్లంగా చెప్పిన విభూతులను విశేషించి థతిన్తారంగా చెప్టమని అర్జునుడు 


చేస్తున్నాడు. కేవలం పరమాత్మకు మాత్రమే సంబంధించిన కొన్ని లక్షణాలను పేర్కొంటూ స్తుతిస్తున్నాడు. ఈ 


విధమైన స్టిర విశ్వాసానికి పరమేశ్వరుడు స్వయంగా బోధిస్తున్న దానిని ప్రమాణంగా స్వీకరిస్తూ; గతంలో తాను 
భగవంతుని ప్రార్డిన్తున్లాడు. మహర్షుల నుండి ఆలకించిన విషయాన్ని ఆప్త వాక్యంగా (గ్రబాస్తూ తన స్వానుభవాన్ని కూడా జోడిస్తూ తన 
అవగాహనను అభివ్యక్తం చేస్తున్నాడు. 
బాన అ బాగుంది. శ్రీకృష్ణుడు భగవంతుడే అనే సత్యాన్ని మహర్షుల ద్యారా పూర్వమే ఐన ఉన్నప్పుడు, నాల్గవ 
సరంబహ స్త పరంధామ పవిత్రం పరమం భనాన్‌ | అధ్యాయారంభంలో, కృష్టా! నువ్వు ఇప్పుడు పుట్టావు. సూర్యుడు సృష్ట్యాది లోనే ఉన్నాడు. మరి నువ్వు ఆదిలో 
పురుషం శాశ్వతం దిన్య నూదిదేన మజం విభుమ్‌ ॥ 12 సూర్యునికి బోధించినట్లు చెబుతున్న విషయాన్ని ఎలా స్యికరించేది? wer 
అ | సరే దే రద స ఎందుకు ప్రశ్నించాడు? తెలిస ప్రశ్నించాడా? తెలియక ప్రశ్నించాడా? అనే ప్రర్సృను ఆ సం ్ఫంల త్ర 
ఆహున్వా మృషయః సర్వ జవర్షి ర్నారద స్తథా | నేను సుదీర్తంగా వ్యాఖ్యానించాను. చివరికి, అర్జునుడు తెలిస ప్రశ్నించాడు అనే విషయాన్ని నేను సహతుకంగా 
అసితో దేవలో న్యాసః స్వయం దైన బనీషి మే I 13 [లై న 


వివరించాను. అక్కడ నా వ్యక్తిగత మైన అభిప్రాయాన్ని చెబుతూ అర్జునుడికి తెలిసినా తనకు ఇనార్యుడైం 
వరం-బ్రహ్మ-వరం-ధామ-వవిత్రం-వరమం-భవాన్‌ అచ్యుతుడు స్వయంగా చెబితే వినాలని కుతూహల పడి ప్రశ్నించాడు అన్నాను. ఆ అభిప్రాయం సశా(స్తీయమే 
న్‌ క అ 3 U కర్ట్‌ కలీ టే 
వురుషవం-శాళ్చుతం-బివ్వం-ఆదిదేవం-అజుం-విభుం నని ఇక్కడ ధృవ పడింది. "కృ ప్ల! నువ్వే నాకు స్వయంగా చెబుతున్నావు అని అర్జునుడు స్పష్టంగా పలికాడు 
బువయ., స వ మే బవీషి). 

ఆవపుః-త్వాం-బుషయ:=-నర్హ్వే-దేవర్షి నారదః తధా (స్వయమేవ మే బ్ర "| 

అనిత; కే అ నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు మొదలగు బుబులు చెబుతూ ఉంటే గతంలో విన్నాడు. 
ప్రస్తుతం శ్రీకృష్ణుడు స్వయంగా చెబుతూ ఉంటే వింటున్నాడు. 


న ననన 


షష 2 ఆజా 


—— చైతన్య భగవద్గీత తననన 


అసితుడు వ్యాసుని శిష్యుడు, దేవలమహరి తండి. దే 
| ' ష రండ. దివలబుషి ధౌమా 
థౌన్యూచార్యుడు మనకు మహాభారతం, అరణ్య పర్వంలో గణనీయ మెన ను గ జ్యేష్ట (ఖాత, 
అరణ్యంలో తన నాశ్రయించిన బ్రాహ్మణులను, సాధువులను ఎలా విషాదాల . షా కంపస్తాడ్సు, 
నపుడు, సూర్య మంత్రాన్ని ఉపదేశించి, సూర్యదేవుని అనుగ్రహంతో అక్షయ పతన అ ధర్మరాజు ప్రార్ధించి 
అదా ధథౌమ్యాచార్వుడే. ఈ ధౌమ్యాచార్యుని అన్నగారే చేవలబుషే. శ్రరాజు సాధించడానికి 
వల బుషి శ్రీమద్భాగవతం అష్టమ స్కంధములో అగు? 
ప క్‌ పీస్తాడు. సూ క్‌ 3 
(శ్రేష్టుడు దేవల మలు. శాప కారణం గానే మొసలిగా జన్మించి, సరోవరంలో అత్య ~~ వ గంధక, 
గజేంద్ర మోక్షంలో దేవలబుషి ప్రస్తావన ఉంది (ముక్తో దేవల శావీన వాస me పట్టుకుంటాడు. 
బుషుల ద్యారా గతంలో అర్జునుడు ఆలకించినా, గురు ముఖతః (శవణం చేయడ గ 
దృఢమైంది, కనుకనే (బ్రహ్మ లక్షణాలను దివ్యంగా వర్ణిస్తున్నాడు. ౨ లల్ల ఈ జ్ఞానము 
బ్రహ్మా నిర్దేశము 
జగద్దురు వైన గీతాచార్యుని స్తుతించడములో తనకు అవగ 
అభివర్షిస్తున్నాడు అర్జునుడు. 
భగవంతుడు ఒక కాలానికి ష ణ్‌ 
'పరంబహ్మ” మనే పదపయోగము por: కాడు, అంటే కాలపరిచ్చేదం లేనివాడు అని చెప్పడానికి 
(బ్ర ర్త (వ్ర మును, కాల పరిచ్చేదము లెని భగవంతుడు ఒక ప్రదేశానికి పరిమితుడు కాడని 
వ పరంధామ” శబ్ద ప్రయోగమును, ఆయన వస్తువు కాదు జ్ఞానము మాత్రమే అని తెలియ చేయడానికి 
పవిత్ర పదమును ప్రయోగించి, పరంబ్రహ్మ పరంధామ, వవిత్ర మనే పదాల ద్వారా పరమాత్మను అపరిచ్చిన్నునిగా, 
అనంతునిగా అభివర్షించాడు (అనంత దేశకాల వస్తు అవపరిబ్ధిన్నఖ. 
ప్రస్తుతం “పవిత్ర మనే పదాన్ని మాత్రం ప్రత్యేకమైన స్పృహతో అసమానంగా పేర్కొన్నాడు. “జ్ఞానానికి 
మించిన పవిత్రమైన వస్తువు మరొకటి లేదిని నాల్లవ అధ్యాయం లోనే భగవంతుడు స్పష్టం చేశాడు (4 - 38). 
పరమేశ్వరుడు జ్ఞాన స్వరూపుడు కనుకనే పవిత్రాలలో సవిత్రుడుగా, మంగళకరమైన వాటిలో మంగళ స్వరూపుడుగా 
కీర్తింప బడ్డాడు (వవిత్రాణాం వవిత్రం యో మంగకానాంచ మంగళం - విష్ణుసహస్రనామం). 
సాథన సాథ్య సంబంధము 
అర్జునుడు మోక్షకామి. మోక్షం జ్ఞానరూపంలో ఉందని అర్థం చేసుకున్నాడు. జ్ఞానము పవిత్ర మైనది అని 
కూడా తెలుసుకున్నాడు. అట్టి జ్ఞానము బుద్దిలో స్థిరంగా నిలవాలి అంటే భగవంతుడు జ్ఞానదీపాన్ని వెలిగించాలి. 
జ్ఞానదీపాన్ని అందరి బుద్దులలో భగవంతుడు ఎందుకు వెలిగినాడు? ఎవరిపై తన అనుగ్రహాన్ని వర్తింప చేయాలి 
అనుకుంటాడో, వారి బుద్దుల లోనే వెలిగిస్తాడు. 
మరి, భగవదనుగ్రహం ఎవరికి కలుగుతుంది? ఎవరు మచ్చిత్తత్వాది సాధనల ద్వారా, నిత్యాభియుక్తులై 
పరమేశ్వరునే భక్తితో సేవిస్తుంటారో, అట్టి వారి పైనే భగవదనుగ్రహం పడుతుంది. ఇదీ క్రమము. 
సర్వదా, సర్వ కార్యాల ద్వారా భగవంతుని ఉపాసించే వారికి అముంగళం ఉండదు. పైగా 
ఈశ్వరానుగ్రహం ప్రాప్తిస్తుంది. బుద్దిలో జ్ఞానదిపం (ప్రకాశిస్తుంది. కారణం, వారి హ్స్‌ దయాలలో కేవలం 
భగవంతుడు ఉండటమే (ఆళ్ల భావద్ధభి 
సర్వదా నర్వ కార్యేను నాన్తి తేషాం అమంగళమ్‌ , 
యేషాం ప్చూదిస్తో భగవాన్‌ మంగకాయతనో వారిః॥ 


—— 2 ెట్రి హహ ———ా 


తమైన పరమార్థ తత్త్య వైభవాన్ని దివ్యంగా 


ఏ భక్తుల హృదయాలలో మంగళ స్వరూష 
న పుడైన భగవానుడు 
కార్యాల యందు కూడా అమంగళము అనేది ఉం స్‌ ఉంటాడో, వారికి ఎక్కడ, ఎప్పుడు, యు 


. డదు అని బృహన్నారాయణము. 
కనుక, భ్‌ త భగవదనుగ్రహం పొందాలని, తద్వారా పవిత్రుడై, పవిత్రమైన జ్ఞానమును 
ప్రాంది తరించారు అ యన ధ్య సంబంధ విషయమైన అవగాహన పూరంగా అరునునికి ఏర్పడటం చేత, 
విభూతి ఆరాధన ద్వారా పవిత్రు డయ్యేందుకు మరి కొన్ని విశిష్ట మైన విభూతులను అనుగ్రహించ మని 
అచ్యుతుని అర్థిస్తున్నాడు. భగవంతుని స్తుతిస్తున్నాడు. కః 
భగవ ద్ర్వైభవాన్ని అర్జునుడు వర్ణిన్తున్లాడు. 
సర్వమేత దృతం మన్వే యన్మాం వదసి కేశవ ; 
నహితే భగవ న్య్యక్తిం బదు రేవా న దానవా; ॥ 14 
న-హి-తే-భగవన్‌-వ్వక్తిం-విదుః-దేవాః-న-దానవాః 


కేశవ = కృష్ణా భగవన్‌ = భగవంతుడా! 
యత్‌ = ఎ విషయమును త్తే = చీ యొక్క 

మాం = నన్నుగూర్చి వ్యక్తిం = స్వరూపమును 
వదసి = చెబుతున్నావో దేవాః =... దేవతలు 

ఏతత్‌ = ఈ నవిదుః = ఎరుగరు 

సర్గం = సమస్తమును దానవాః = దానవులు 
బుతం = సత్యమని నహివిదుః = ఎరుగరు కదా! 
మన్యే = తలుస్తున్నాను 


కేశవా! కృష్ణా! నువ్వు ఏదేది చెప్పావో అదంతా సత్యమే అని భావిస్తున్నాను. భగవాన్‌! సీ పుట్టుకను దేవదానవులు 
కూడా ఎరుగ లేరు. 
వ్యాఖ్య 

ప్రామాణ్య నిశ్చయం 

ప్రమాకరణం ప్రమాణం - “ప్రమ అంటే జ్ఞానము. జ్ఞానమును, అనగా ప్రమను కలిగించేది ప్రమాణము. 
అదే శాస్త్రము. శాస్త్ర మంటే వేదము. అందుచేత ప్రామాణ్యం కాని విషయాల్ని ఆర్ష ధర్మానుయాయులు 
అంగీకరించరు. అలాగే ప్రమాణ విషయము నందు శ్రద్ద లేని వారు కూడా ప్రమాణ ఫలాన్ని అందుకోలేరు. 
శాస్త్రము, అనగా ప్రమాణము సంప్రదాయ గాడిలో నిలిచి బోధించే వ్యక్తి నుండి అంది నప్పుడే అది బుద్దికి 
పడుతుంది. కనుక, శ్రోతకు ప్రమాణ ఫలం అందాలి అంటే శాస్త్రం మీద ఎంత విశ్వాసం ఉందో, శాస్త్రాన్ని 
అందించే వక్త, లేదా గురువు మీద కూడా అంతే విశ్వాసం ఉండాలి. అప్పుడే ప్రమాణం ఫలిస్తుంది (శాస్త్రస్య 
గురువాక్యస్య నత్య బుద్ధిఖ. ఇదే శ్రద్ద. అర్జునుడు ఆ విధమైన శ్రద్దా ప్రకటనం చెస్తున్నాడు. 

గతంలో మహర్షుల ద్యారా వినడానికి, ప్రస్తుతం సాక్షాత్తు జగద్దురువైన శ్రీకృష్ణుని ముఖతః సినడానికి 
అదే తేడా. (ప్రామాణ్య నిశ్చయం జరిగి నపుడే గురుబోధ వంట es wa న న 
దంతా సత్యమే అని తన విశ్వాసాన్ని పార్టుడు ప్రకటిస్తున్నాడు. ఇక్కడ సత్యం అనే దానికి పర్యాయ పదంగా 
“'బుతం'ను వాడాడు. బుతం అంటే సత్యమే అయినా, బుతం అనే పదము మరేదో కూడా చెబుతుంది. 


UU 3 —— 


నద్ధ్దిః అర్వ్భతేబుతమ్‌ - సత్పురుషుల చేత, లేదా బుషుల చేత పొంద డే 
కృష్ణుడు చెబుతునుదే గాక, గత ప తము, 
మ్ల న్నది గాక, గతంలో తనకు బుషులు చెప్పిన దంతా (పతత్‌నర్వం) కూడా సత్ర కే 
భావిస్తున్నాడనే అర్ధం ధ్వనిస్తూ ఉంది. భగవదామోదం ఉన్సపుడే బుష వమ 
= జలు యల మాటలైనా ప్రమాణా అవుతాయి 
4 ఈశ్వరుడు, ఈశ్వర జ్ఞానం వేరు కాదని ఇప్పటికే అనేక చోట్ల చెప్పుకున్నాం. వేదము జానమ్రు 
నారాయణుడు జ్ఞాన స్వరూపుడు. కనుక, (శుతి ఆమోద ముందే భగవంతుని ఆమోదం ఉన్‌ టే ర్న 
దేవతలకు తెలిసిందా? ల 
దానవులకు తెలుస్తుందా? 
భగవంతుని పుట్టుక, లేదా ప్రభావము (కింవ | తె 
తెలుస్తుంది? భగవంతుని య దు. న నూ లకు న స; 
స్తుంది? ఐదు రాగం గల వారు దేవతలు. ద్వేషం గల వారు దాన 
రాగంతో తెలుసుకో లేము. దే?షం తో న జానానిక్తే 6 ంకుత్ణే 
దం యు, సలల నూ పొంద లేము. ఆయన జానానికే లభ్యుడు ధ్‌ 
కా (డు. 
దెనచల్లి రక్షించడానికి, దానవుల్ని శిక్షించడానికి ఆదిదేవుడు అనేక అవతారాలను ధరించాడు. అలాంటి 
దేవదేవుని సురాసురులు ఎలా తెలుసుకుంటారు? 
దేవదానవులు ఎవరో కారు. కశ్యప మహాముని కుమారులు. కశ్యపుడు నవబ్రహ్మలలో ఒకడు. ఆయనకు 
దితి, అదితి అని ఇద్దరు భార్యలు. అదితి సంతానము దేవతలు. దితి సంతానము దానవులు, దేవతల్ని 
రక్షించడానికి, దానవుల్ని శిక్షించడానికి అవతరించిన దేవదేవుని అదితి కశ్యపుల సుతులైన సురులు ఎలా 
తెలుసుకుంటారు? దితి కశ్యపుల కుమారులైన అసురు లెలా తెలుసుకుంటారు? నారుభయులకూ తండ్రి, 
నవబ్రహ్మలలో ఒకరైన కశ్యపుడే తెలుసుకోలేక పోయాడు కదా! ఈ అర్థం అర్జునుడు సంబోధించిన 'కేశవి 
నామం నుండి వ్యక్త మవుతుంది. 
క ఇతి బ్రహ్మణో నామ ఈశోఐ_ వాం నర్వదేహినామ్‌ 
ఆవాం తవాంగే నంభూతౌ తస్మాత్‌ కేశవ నామవాన్‌ 
(బ్రహ్మ రుద్రాదులు ఆయన నుండి జన్మించడం చేత భగవంతునికి 'కేశవి అనే పేరు కలిగింది అని 
హరివంశము, 
దేవ దాశవ్లు లందరికీ ఆదికారణ మైన ఆభిదేవుని తెలునుకోవడం ఎవరి తరమూ కాదు. తనను 


తెలునుకోవడం తశకే సొద్దం. 
స్వయ మే వాత్మనాత్మానం వేత్త త్వం పురుషోత్తమ | 


ప్రస్తుతం 
అని తాన్సు 


భూతభానన భూతేశ దేవదేవ జగత్పతే ॥ 15 
భూతభానన-భూతేశ-దేవదేవ-జుగత్పతే 
పురుషోత్తమ = పురుషట్రేష్టుదా! త్వం = ీవ్సు 
భూతభావన = భూతములను సృష్టించిన ఆత్మానం = నిన్ను 
భూతేశ = భూత(ప్రభువా! స్వయం ఏవ = స్వయముగనే 
దేవదేవ = దేవతలకు దేవుడా! | ఆత్మనా = నీ చేతనే 
జగత్పతే = జగత్రభువా వేళ్ల = తెలుసుకుంటున్నావు 


అ mum ప టు మవ 


పురుషోత్తమా! భూతభావనా! భూతేశా! దేవదేవా! జగన్నాథా! నువ్వేమిటో నీ కొక్కడికే తెలుసు. 


వక్తు మర స్యశేషేల దివ్యా హ్యాత్మవిభూతయ; | 


యాభి ర్విభూతిభి ర్లోకా నిమాం స్వం వ్యాప్య తిస్టసి ॥ మేక్‌ 
వక్తుం-అర్హసి-అశేషీణ-దివ్యాః-హి-ఆత్తవిభూతయః 
త్వం అ జా తిష్టసి = ఉన్నావో 
యాఖిః న దివ్యా హి = దివ్యములైన 
విభాతి - య చేత ఆత్మవిభూతయః = ఆ ఆత్మవిభూతులను 
ఆమా అశేషేణ త ననా ముగా 
లో కాన్‌ = లో కములను వకుం = చెప్పుటకు 


న న్నన విభూతుల చేత లోకాలన్నీ వ్యాపించావు. నీ విభూతులు దివ్యమైనవి . వాటిని చెప్పడం నీ 
క్రొ ౦. 


కృష్ణా! అన్నిటినీ, అందరినీ సృష్టించిన జు నీవే ఆదికారణానివి. భూతభావనుడవు. అలాగే 
అందరినీ పోషించే భూతేశుడవు నీవు. నీవే జగత్సతివి. అలాంటి నీ నుండి ఆవిర్భవించిన లోకాలు, ఆ లోకాలలో 
జీవించే వారు నిన్నెలా తెలుసుకుంటారు? నిన్ను నీవే తెలుసుకో గలవు. మరొకరు తెలుసుకో లేరు. 
మా లోకంలో తెలిసిన వారు ఒకరు చెబితేనే మరొకరు తెలుసుకుంటూ ఉంటారు, ఏదైనా. నువ్వు అలా 
కాదు. ఒకరు చెప్పే అవసరం లేకుండా నిన్ను స్స తెలుసుకుంటావు (త్వం స్వయం వేత్తా అయినా, నిన్ను 
గూర్చి మరొకడు చెప్పాలి అంటే, అతడు నీతో సముడై ఉండాలి. అలా ఎవరున్నారు కనుక? 
అయినా నా పిచ్చి గాని, మా లోకం లోనే ఒకరి మనస్సులో ఏముందో మరొకరికి అర్థం కాక చస్తుంటారు. 
కనీసం, ఎవరి మనస్సు వారి కర్ణం అవుతుంది అని పూర్వం సర్ది చెప్పుకునే వారు. ఇప్పుడు ఆ ఆశలు కూడా 
లేవు. ఎవరి మనస్సు వాళ్ళకు అర్థం గాకనే, మరొకరికి డబ్బిచ్చి సలహాలు అడుగుతుంటారు. అలాంటి వారు 
నిన్ను తెలుసుకోగలరా? 
పైగా, నీ విభూతులు అంతటా, అన్ని లోకాలలో వ్యాపించి ఉన్నప్పుడు, వాటిని అర్ధం చేసుకొనే శక్తి ఎవరి 
కుంటుంది? నీకు తపు! 
ఆకాశాన్ని ఆకాశమే తెలుసుకోవాలి. ఇక్కడ ఉండే నక్క, అక్కడ ఉండే నక్షత్రము ఆకాశాన్ని ఎమి 
తెలుసుకుంటాయి? 
ఆకాశాన్ని తెలుసుకొనే అవకాశం లేనపుడు, ఆకాశానికి ఆధారమైన, సూక్ష్మాతి సూక్ష్మమైన నిన్ను గూర్చి 
తెలుసుకోవడం గాని, చెప్పడం గాని ఎవరికి సాధ్యం? ఎవరి కైనా సాధ్యమైతే, అది ఒక్కరికే. ఆ ఒక్కరు 
ఎనరో కాదు. నువ్వే, 
తనకు తానుగా తెలునుకోనే అవకాశం లేదని గ్రహించిన అర్జునుడు, భగవ ద్విభూతులను వివరించ 


మని వరమేశ్వరునే అడుగుతున్నాడు. 


MND Pe? NEE." Ye 


3-16 


| పైతన్య భగవర్గిత ననన... 


కథం విద్యా మహం యోగింస్తాం సదా పరిచినయన్‌ ; 
కేషు కేషు చ భావేషు చిన్యోల_సి భగవన్మయా ॥ 


కథం-విద్యాం-అవాం-యోగిన్‌-త్వాం-నదా-వరిబింతయన్‌ స 
కేపు-కేపు-చ-భావేషు-బింత్యః-అని-భగవన్‌-.యయా 
యోగిన్‌ = యోగీశ్వరా భగవన్‌ . 
=. భగవ 
అహం = నేను కేషు కేషు చ = ఏయే = 
లి = నిన్ను భావేషు జా భావముల యందు 
"సదా = ఎల్లప్పుడు మయా = నా చేత 
పరిచింతయన్‌ = ధ్యానము చేయుచు చింత్యః చింతించదగిన వా 
కథం = ఎటుల అసి = అగుదువు ర 
విద్వాం = తెలిసికొందును 
యోగీశ్వరా! సదా ధ్యానిస్తూ నిన్ను నేను తెలుసుకొనేదెలా? భగవంతా! ఏయే వస్తువులలో నిన్ను ధ్యానించాలి? 
వ్యాఖ్య 


బళ అరా మ 
ఉండటానికి పరమాత్మే కారణము. కుండలో మటి ఎక న. gos ల స వస్తుదైన్యా ఆ వస్తువుగా 
| ట్ర ఎక్కడ ఉంది అంటే ఏమి చెప్పగలం? విశ్వంలో భగవంతుడు 
ఎక్కడున్నాడు, ఏ వస్తువులో ఉన్నాడు అని ప్రశ్నిస్తే ఏం చెప్పగలం? ఎక్కడ లేడు కనుక ఒక్కచోట ఉన్నాడు 
అని చెప్పాలి? 
అంతటా భగవంతుడే ఉన్నా, అన్ని వస్తువులలో వాసుదేవుడే ఉన్నా, పరిమిత మైన మన మనస్సు సర్వత్ర 
నిండీ యున్న పరమేశ్వర విభూతి చైతన్యాన్ని ధ్యానించ గలదా? అందుచేతనే మనస్సును నిలబెట్టుకోనడానికి 
ఏదో ఒక ఆలంబనం కావాలి. సాకార విభూతులలో దేనినో ఒక దానిని ఎన్నుకొని, దానిని ధ్యానానుకూలంగా 
మార్చుకోవాలి. అందుకే, ఏయే వస్తువులలో నిన్ను ధ్యానించ గలను? అని అర్జునుడు అడుగుతున్నాడు. 
ఈ సందర్భంలో పరమేశ్వరుని యోగి అని, భగవాన్‌ అని సంబోధించడం అర్జునుని లోని గీతా 
జ్ఞానానికి, అవగాహనకు అద్దం పడుతూ ఉంది. 
ఖగః అన్య అన్తీతి భగవాన్‌ - “భగము” కలవాడు భగవంతుడు. భగము అంటే సమగ్రమైన ఐశ్వర్యము, 
ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము = ఈ ఆరు కల్యాణ గుణములు కలవాడు భగవంతుడు. 
ఇవన్నీ భగవంతుని ఐశ్వర్యములే. విభూతులే. ఏయే విభూతులను ధ్యానం చెయ్యాలో చెప్పమని అడిగే 


నన విభూతి యోగము ఆలా 


విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనారన । 


భూయః కథయ తృష్టిర్సి శృణ్వతో నాస్తి మేల_మృతమ్‌ ॥ 18 
బిస్తరేణ-ఆత్మను-యోగం-విభూతిం-చ-జనార్హన 
జనార్దన = వ కథయ =. చెప్పు 
అ కై జా అమృతం = జ్ఞానామృతమును 
విభూతిం చ = విభూతిని వ్రజ _ కంట 
పసం ఆ అరమ తృప్తి! = సంతృప్తి 
భూయః = బుధ నలఅస్తిహి = కలగడం లేదు 


జనార్దనా! కృష్ణా! నీ యోగమును, విభూతిని సవిస్తరంగా మళీ = కి విషయ 
ఎంత విన్నా తృప్తి కలగడం లేదు. సా 


భగవదైశ్వర్యాన్న, ఈశ్వర విభూతులను మళ్ళీ (భూయః) చెప్పమని (కథయ) అర్జునుడు అచ్యుతుని 
అర్థిస్తున్నాడు. ఎడవ అధ్యాయంలో రసో2_ హ మప్ఫు కౌన్తేయ అంటూ ప్రారంభించి కొన్ని భగవ ద్విభూతులను 
నివరించిన గీతాచార్యుడు, తొమ్మిదవ అధ్యాయంలో మళ్ళీ అహం క్రతు రహం యజ్ఞ అంటూ మొదలెట్టి మరి 
కొన్ని విభూతులను ప్రవచించాడు. అందుచేతనే ఇప్పుడు మళ్ళీ చెప్పమని అర్జునుడు అడుగుతున్నాడు. ఇప్పటికే 
ఒకటికి రెండు చోట్ల చెప్పి నపుడు మళ్ళీ చెప్పడ మెందుకు? చెప్పమని అడగడ మెందుకు? దానికి సమాధానం 
కూడా అర్జునుడే చెబుతున్నాడు. ఎంత విన్నా, వింటూ ఉన్నా (శృశ్వితఖ తనకు తృప్తి కలగడం లేదట (మే నాస్తి 
తృప్తిఖ. ఎందుకని తృప్తి కలగడం లేదు? బోధనా విషయం అమృతం లాంటిది కావడమే. అదే కారణం 
అంటున్నాడు. ఎంతటి అపూర్వమైన గురుశిష్య సంబంధమో ఇది! 

అమృత బోధను అందించే గురువు ఒక వైపు, బోధామృతాన్ని పరవశించి పానం చేసే శిష్యుడు మరొక 
వైపు. చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. అలా ఉండాలి గురుశిష్యు లంటే. శిష్యుని శ్రద్దకు వశపడి 
గురువు బోధిస్తూ ఉంటే, గురు బోధను శ్రద్దాభక్తులతో పరవశించి శిష్యుడు వింటున్నాడు. గురుబోధ యందు 
పార్టునికి ఉన్న ప్రీతి, శిష్యుడిని అని చెప్పుకొనే ప్రతి వ్యక్తికి, అతడు ఏ కాలం వాడైనా, ఏ దేశంలో ఉన్నవాడైనా, 
తప్పక ఉండి తీరాలి. అప్పుడే గురుబోధ ఫలిస్తుంది. 


అమృతాన్ని దేవతలు కూడా త్రాగుతారు. అమృతాన్ని త్రాగిన వారు అమరు లవుతారు. అంతమాత్రాన, 
వారు జనన మరణాలను దాటి పోలేరు. అమృత స్వరూపులు కాలేరు. కాని, భగవంతుని జ్ఞానామృతాన్ని పానం 
చేసిన వారు అమృత స్వరూపు లవుతారు. కనుకనే, అమృతము లభించే సురలోక భోగాలను త్యజించి వచ్చిన 
కుంతీతనయుడు, బోధామ్స తాన్ని పానం చేయడానికి పరమేశ్వరుని పాదాలను ఆశ్రయించాడు. సురులు పానం 
చేసేది బ్రతికించే అమృతము. భక్తులు, జ్ఞానులు పానం చేసేది బ్రతుకు నిచ్చే, బ్రతికి ఉండగానే మోక్షము 
నిచ్చే తత్వామృతము. అందుకే తృప్తి కలగడం లేదు, తనివి తీరడం లేదు అంటున్నాడు అర్జునుడు. నిజమే, 
మోక్షము ప్రాప్తించే వరకు భక్తుని చిత్తము ఇలాగే ఉంటుంది. ఉండాలి. 


సందర్భంలో అర్జునుడు శ్రీకృష్ణుని భగవన్‌ అని సంబోధించడం ఎంతగానో సందర్భొచితంగా ఉంది. 

అంతే గాక, ఏయే వస్తువులలో ధ్యానించాలి అని అడుగుతున్న ఈ సందర్భం లోనే, యోగిన్‌ అని 
పరమాత్మను సంబోధించడం మరొక విశేషం. ఎందుకంటే, తాను ధ్యానం చెయ్యడానికి ఉద్యుక్తు డౌతున్నాడు. 
అది యోగ సాధన. యోగసాధన ద్వారా పొందబడే వాడు కనుక పరమేశ్వరుడు యోగేన్‌ అయ్యాడు (యోగః 
జ్ఞానం తేనైవ గమ్యుత్వాత్‌ యోగీ). 


ఈశ్వర విభూతులను మళ్లీ వినాలని అర్హునుడు ఆగుక్తు డేఖ్రుతున్లాడు. 


క 4 నవవ 


చైతన్య భగవద్గీత mm 

తీరని ఆర్తిని, వెలితిని తీర్చుకొనే ప్రయత్నంలో, భగవ ? 

య. విభూతులను విం గా క మన ప వలుడు క సరల తరపత 

ర్తి ఇక (ప్రారంభిస్తాడు. అర్జునుడు గీతలో శీకుసుని పసి * తన దివ్య విభూత్రులన్సు 

పుణ్యాత్ముడు అయిన పరీక్షిత్తు శ, శుకమహర్షిని భాగవతంలో వ పక్‌ నలై, అర్షునువి పౌత్రుడు, 
క దారణ యే క్రియ నిలుచును? ధారణ లు... వా 
దారణ వురుము మనోమల మే రీతి హరించు? నాకు నెరిగింప త 


అని గంగాతీరంలో పరీక్షిన్మహారాజు ప్రళ్చి ల్‌ 
ప్రశ్నించి నపుడు, నారివిశాలరూపమ 
దు జిత్తము చేరి నిలువ 
నో చ వలయు 


బుద్ధి నెరవీ బుధుడు అని బదులిచాడు శుకనుహరి. ఆ (ప 
ఉంది. ఎ ప ఆ ప్రయత్నలులొన విభుణి ధ్యానం ఇక్కడ ప్రాప్తిస్తూ 


ఈ సందర్భంలో అర్హునుడు గీతాచారు?ని 
ర్జు ని జన్నారన అని సంబోధించాడు. జనైః యాచ్యతే 
phen: 99 - _—_ చేత అర్థింప బడేవాడు, యాచింస బడేవాడు, ప్రార్షింప జో సే టాక 
జ >. అ మ = అకాల 
ర్త అంతేకాదు. జనాన్‌ అర్థయతి నుఖయతీతి జన్యార్ధనః - జనులను సుఖపెట్లే వాడు, ఆనందింప 


చేసేవాడు కనుక ఆయన జనార్దనుడు. 


“జనార్దనా! మోక్షాన్ని కాంక్షించి నిన్ను అర్జిస్తున్నా. జనార్దనా! సాధన సాధ్యాలలో నువ్వే ప్రత్యక్షమై తృప్తి 
గ టీ 


చెందని నన్ను తృప్తి పరచు. సంతృప్తి పరచు. స్వాత్మానుభూతిని ప్రసాదించు అనే అభ్యర్థన జనార్ధన 
ర 


సంబోధనములో ఇమిడి ఉంది. 
అర్జుశుని థఖాద్తంగా ప్రొప్తించిన జగద్దురుతు విభూతుల మూటగు విపు కారంలో నోరు వివ్నతున్లాడు. 
శ్రీ భగవానువాచ : 
హన్త తే కథయిష్యామి దిన్యా హ్యాత్మవిభూతయ: | 
ప్రాధాన్యతః కురుశ్రేష్ట నా స్యన్తో విస్తరస్య మే ॥ 19 
హంత-తే-కథయిప్యామి-దివ్యాః-పొ-ఆత్మవిభాతయః 
ప్రాధాన్యతః-కురుశ్రేష్ట-న-అస్తి-అంతః-విస్తరస్య-మే 
హంత = అహో! కురుగ్రేష్ట = అర్జునా! 
దివ్యాః హి = దివ్యములైన విస్తరస్య = విభూతి విస్తారమునకు 
ఆత్మవిభూతయః = నా విభూతులను అంతః = అంతము 
ప్రాధాన్యతః = ముఖ్యంగా న అస్తిహి = లేదు గదా! 
కథయిష్యామి = చెబుతున్నాను 
శ్రీ భగవానుడు చెబుతున్నాడు : | en 
కురుశ్రేష్టా! అర్జునా! నా విభూతులు దివ్యములు కదా! వాటిలో ప్రధాన మైనవి చెబుతాను. విస్తరించి చెప్పాక 
వాటికి అంతం ఉంటే కదా! 
ఈశ్వర ధ్యానాన్ని అనుష్టించడానికీ ఉపకరించే పరమాత్మ విభూతులను విస్తరించి చెప్పమం అర్టుముడు 


—— 244 


క Pr 
విభూతి యోగము = 


అడిగాడు. wa a, పిసికినట్లు (పెష్ట వేషణ న్యాయము), చెప్పిన విభూతుల విషయాన్నే మళ్ళీ 
చెప్పడ ణ్‌ థా య నరుడు సంశయిస్తాడేమో నని, ఎంత విన్నా తృప్తి కలగడం లేదు కనుక, మళ్ళీ 
గ్రాయన 5 వ. ంచ మని అర్జునుడు ప్రార్థించాడు. 

నంగా న. రులు అడిగితే, దివ్యమైన తన విభూతులకు అంతము లేదు కనుక, 
వాటిని సొకల్యం ంచడానికి సాధ్య పడదు కనుక, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని చెబుతాను 
అంటున్నాడు భగవంతుడు. 


ఇక్కడ ప్రాధాన్యత అంటే, పరమేశ్వరుని అశేష కళ్యాణ గుణ విశేషాలలో ఎక్కడెక్కడ ఏదేది ప్రాధాన్యతను 
సంతరించుకొని వలం, అద్దానిని వివరిస్తాను అని అర్హము (ఏతత్‌ ప్రాధాన్యత: ః యత్ర యత్ర ప్రధానా యాయా 
భూతి: తాం తాం ప్రధానాం ప్రాధాన్యతః కథయిష్యామి అహం). భగవంతునికి తేజోవంతము లైన విభూతులు 
ఉన్నాయి. తేజము లాగే శక్తికి సంబంధించినవి, బలానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇవే గాక విద్య, 
కారుష, మహాత్య విశేషాలలో ఎక్కడెక్కడ ఏదేది శ్రేష్టమో దానిని వివరిస్తాను అని అంటున్నాడు. 
అనంత విభూతులు 

భగవంతుడు అనంతుడు. కనుక, ఆయన విభూతులు కూడా అనంతము. ఇల లోని ఇసుక రేణువుల్ని, 
అకాశం లోని నక్షత్రాలను లెక్కించడం ఎలా సాధ్యపడదో, పరమేశ్వరుని అంతం చేని విభూతులను వివరించడం 
కూడా అలాగే సాధ్య పడదు. 

ఈశ్వర విభూతులను విస్తరించి చెప్పడం సాధ్యం కాదు అని గీతాచార్యుడు అన్న మాటకి భాష్యకారు 
లైన శ్రీ శంకరులు “సాకల్యంగా వివరించడానికి వంద సంవత్సరాలైనా సరిపోవు అని వ్యాఖ్యానించారు (అశేషతస్తు 
వర్ష శతేనావి న శక్యాః వక్తుం). ఇలా అనడంలో ఒక శ్రేష కూడా ఉంది. చెప్పడానికి వంద సంవత్సరాలు 
సరిపోవు అంటే, వినడానికి వంద సంవత్సరాలు సరిపోవు అనే కదా అర్థం! ఒకవేళ, చెప్పేవాడు సర్వ శక్తిమంతుడు 
కనుక, నంద సంవత్సరాలలో చెప్పేయగలడు అని అశాస్త్రీయంగా ఆలోచించినా, వినే వాడు వంద సంవత్సరాలు 
వినగలడా అనేది ప్రశ్న. ఎందుకని వినలేడు? మానవుని ఆయుర్దాయమే వంద సంవత్సరాలు కనుక! (శతం 
బీర్హమాయుః). 

అర్జునా! అంతం లెని విభూతులను ప్రాధాన్యతను బట్టి వివరిస్తాను అంటే, కేవలం విభూతుల్ని వర్షించడమే 
కాకుండా, విశ్వంలో దేని నైనా విభూతిగా దర్శించడం ఎలాగో అర్థమయ్యేలా చేస్తాను అని భావము. త్రాడును 
అందిస్తాను, ఆ పైన నువ్వే ప్రాకి పైకి వద్దువు గాని అని అర్థము. 

ముముక్షువు లైన సాధకులకు ఈ విభూతి వైభవము అర్థమైతే, సాధన అందమైన మలుపు తిరుగుతుంది. 
అందరిలో ఉన్నది ఈశ్వర చైతన్యమే నని, ఎవరు ఎలా ఉన్నా, ఏది ఎలా ఉన్నా, అదంతా ఈశ్వర విభూతియే 
నని అర్థ మవుతుంది. ఈ అవగాహనలో తనను తాను అతీతంగా ఊహించుకొణ అహంకారంతో విక్ర ఏగడం 
గాని, లేక తనను తాను నీచంగా ఊహించుకొని కృంగి పోవడం గాని, లేక అన్యులను హీనంగా చూడటం గాని 
జరగదు. ఈ విధమైన పరివర్తన జీవితాన్ని అమాంతం ప్రగతి పథంలో నడుపుతుంది. 

ఈ సందర్భంలో అర్జునుని కురుశ్రేష్టా! అని సంబోధించాడు వాసుదేవుడు. కురువంశంలో శ్రేష్టుడు 
అనేది బాహ్యార్థము. కురు అంటే చెయ్యి అని అర్థము. ఆచరించు అని భావము. (శ్రేష్టుడు అంటే ఉత్తముడు 
లేదా ఉన్నతుడు అని అర్థం. అర్జునా! ధ్యానాన్ని సాగించడానికి నా విభూతి విశేషాలను వివరించ మని కోరావు. 
ప్రారంభిస్తున్నాను. ఆచరించే వారిలో నువ్వు శ్రేష్టుడివి కనుక, విని విడిచి పెట్టడం కాకుండా, విడవకుండా 


బైతన్య భగవద్లీత లత 
పట్టుకొని, హృదయంలో పెట్టుకొని సాగిపో! అని సూచిస్తున్నాడు, 


ఖ్‌ న ఇన py | 
| ఇ | శ టూలుక్‌ం /| ఉండక్రూ 


అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్టితః | 
డా 
అహ మాదిశ్చ మధ్యం చ భూతానా మన్త ఏన చ ॥ 


అహం-ఆత్సా -గుడాకేళ-నర్వభూతాశయస్థితః షై 
నా అహాం -ఆదిః-చ-మద్య్వం-చ-భూతానాం-అంతః-పవ-చ 
గుడాకెశ = అర్హునా! 
లా సనా! భూతానాం = భూతములకు 
సర్వభూతాశయస్థితః = సర్వప్రాణుల యొక్క ఆదికి చ = అతున 
అంతర్హ్చదయము నందున్న మధ్యంచ =  స్థితియును 
ఆర్యా = ఆత్మను అంతః చ = లయమును 
అహం = నేడు అహం ఏవ = నేనే 


గుడాకేశా! రిప 
a అందరి హృదయాలలో ఉండే ఆత్మను నేను. ప్రాణులకు నేనే ఆదిని. నేనే స్థితిని. అంతము 


వ్యాఖ్యు 
ఆత్మ విభూతి 
విభూతి నర్షనములో ఇదొక అద్భుతమైన ఆరంభము. ఇక్కడ నుండి ఇరవై శ్లోకాలలో, అంటె ముప్పె 
తొమ్మిదవ శ్లోకము వరకు విభూతులే వివరింప బడతాయి. మొదటి విభూతి పరమేశ్వరుడే. అందుచేత అహం 
అంటూ కదిలాడు. 
ప్రాధాన్యత అంటే ఏదో అనుకున్నాను. ముందు తనను గూర్చే చెప్పు కుంటున్నాడు. ఆత్మస్తుతి కృష్ణుడికి 
కూడా తప్పులేదా! అని అర్జునుడు ఎక్కడ భావిస్తాడో నని, “అర్జునా! మొదట నన్ను గూర్చి చెప్పుకున్నా నని నీకు 
అనిపిస్తే పోనీ నువ్వే మొదట అనుకో!" అంటున్నాడు ఆనంద మోహనుడు. 
“అదెలా? అవాం అంటూ ముందు నిన్ను చెప్పేసుకున్నావు కదా! మళ్ళీ నే నేమిటి? అని ఆలోచిస్తున్నావా? 
బాగా చూడవయ్యా! అవాం ఆత్మా - నేను ఆత్మను అన్నాను. అంతే కాదు. నర్వభూతాశయస్థితు - అందరి 
హృదయాలలో ఉన్న ఆత్మను అన్నాను. అర్జునా! మరి నువ్వెవరు? నువ్వూ సచ్చిదానంద స్వరూపమైన ఆత వే. 
అది నేనే. నువ్వు ఆత్మ అని నికు అర్థమైతే, నువ్వు నేనే కదా! నేను నువ్వే కదా! మనిద్దరి మధ్య ఇక భేద 
మెక్కడుంది? అంతా అభేదమే కదా! (త్తమేవా౭_ హం ... తత్త్వమేవ త్వమేవ తత్‌). ఇది అఖండ మహావాక్య 
బోధ నాయనా! తత్త్వమసి వాక్యార్థము. స్వరూప లక్షణము. ఇదే నా మొదటి విభూతి' అంటున్నాడు భగవానుడు. 
ఇక్కడ గోవిందుని బోధలో ఉన్న గమ్మత్తు చూశారా! విభూతుళ్ళ విస్తరించి చెప్పడం సాధ్యం క 
అన్నాడు. ప్రారంభిస్తూనే శోకం మొదటి సాదం లోనే, మొదటి విభూతి లోనే సముబాలి, was క 
చెఘేశాడు. అఖండాత్మను తన ప్రథమ విభూతిగా ఎప్పుడైతే వర్లించాడో, సమస్తము మ.” ల - 
ఉన్నందున, ఈశ్వర విభూతులను సాకల్యంగా చెప్పిన వాడయ్యాడు. అదే గీతా వైభవము. తాచార్యు 


(ప్రాభనము. 


న ననన — 
విభూతి యోగము = 


ఉన్నా, ఎవరు ఉన్నా 
at యావత్‌ pet ne ~~ ప ప్రజ మనేది ఆత్మపై ఆధారపడి ఉంది అని ముందే తెలుసు 
దాని వైభవము పరమేశ్వరునిదే. షే ప్రసాదించేది పరమాత్మయే కదా! కనుక ఉన్న దేదైనా, 


కీఠం నుధురంగా ఉంటు కా 
పరం ఇ oe కాని ఆ మాధుర్యం ఎవరిది అనే ప్రశ్న పడితే, ఆ మాధుర్యము క్షీరానిరి 
a a ర్ధ మవుతుంది. ఎందుకని? క్షీరం అలా ఉండటానికి కారణమైన వాడు తానే 
జ ॥ 
| mae se షు ఆత్మ విభూతిని వివరించి, కొండ అద్ద మందు కొంచెమై ఉండదా! అన్నట్టు, 
సమస్త విశ్తా లు ఒక్క విభూతి లోనే ఒదిగి ఉండేలా పొదిగాడు. ఇదే పారమార్థిక రూప విభూతి. 
ప. ఒక విభూతివి. మొదట నిన్ను నీవు విభూతిగా అర్ధం చేసుకుంటే, ఆ తరువాత అన్నీ 
విభూతులు గానె అర్థ మవుతాయి. నీవు నీకు విభూతిగా అర్థం కానపుడు, అన్య విభూతులు అర్ధమయ్యే ప్రశ్నే 
బదు. శివో భూత్వా శివం పూజయేత్‌ - శివుడవై, ఆ తరువాత శివుని పూజించు అనే నిగూఢమైన శాస్త్ర 
వాక్యానికి ఇదే అర్థం, 
_ విన్ను నవ్వు ఆత్మగా ఎప్పుడు అర్థం చపుకుంటానో, అప్పుడు: అందరి హృదయాలలో ప్రకాశించేది 
ఒకే ఆత్మ కనుక, అందరినీ, అన్నిటిని పరమేశ్వర విభూతులు గానే దర్శిస్తావు. ఇది అర్థమైతే, విభూతి యోగం 
సమాప్త మైనట్టే. కానీ, ఇది అంత సులభంగా అర్థమయ్యే విషయం కాదు కనుక, దీనినే ఇరవై శ్లోకాలలో చెప్ప 
వలసి నస్తూ ఉంది. 
రూప విభూతి 
అర్జునా! సర్వ ప్రాణులకు ఆది మధ్యాంతాలు నేనే (అహమేవ ఆదిః భూతానాం కారణం, తథా మధ్యం 
॥ అన్తుప్రలయఖ అంటున్నాడు, అంటే, 'ఎవరి నుండి ఈ సమస్తమూ ఆవిర్భవించిందో, ఎవరిలో ఉంటూ 
ఉందో, ఎవరిలో లయిస్తూ ఉందో, అది నేనే' అనే తైత్తిరీయ (శ్రుతి ప్రతిపాదించిన తటష్ట లక్షణాన్ని వివరిస్తూ 
ఈ రూప వైభవము నాదే అంటున్నాడు, శ్లోకం లోని మొదటి పాదంలో స్వరూప విభూతిని ప్రథమ విభూతిగా 
వర్ణించి, శ్లోకము లోని రెండన పాదంలో విశ్వరూపు డైన పరమేశ్వరుని రూప విభూతిని తటస్థ లక్షణం ద్వారా 
చెబుతున్నాడు. ఇది రెండవ విభూతి. 
ఉత్తమాధికారులకు ప్రథమ విభూతి, మధ్యమాధికారులకు ద్వితీయ విభూతి సరిపోతాయి. ఈ రెండిటితో 
విభూతులను వివరించే ప్రథమ శ్లోకమైన ప్రస్తుత శ్లోకం ముగిసింది. ఇక ఇక్కడ నుండి ప్రవాహ రూపంలో 
వివరింపబడే విభూతు లన్నీ మందాధికారులకే నని సంప్రదాయంలో కనిపించె ఆచార్యుల అభిమతం. 
ఆకాశానికి దూరంగా ఎవ్వరూ పోలేరు. ఇక ఆత్మకు దూరంగా ఎవ్వరైనా సోగలరా? ఆకాశానికి 
ఆధారమైంది ఆత్మే, ఆకాశం ఆత్మ నుండే వచ్చింది (తతః ఆకాశః సంభూత. ఆత్మ లేకుండా ఎవ్వరూ తెరు. 
వాస్తవానికి ఉన్నది ఆత్మ ఒక్కటే. దీనిని స్వరూప నిభూతిగా పేర్కొని జీవేశ్వరుల మధ్య భేదం లేదని నిరూపించాడు 
(జీవేశ్వర భేదం నాస్తి. ఇక రెండవ విభూతి యైన రూప విభూతిని వివరిస్తూ ఈశ్వర జగత్తుల మధ్య భేదము 
లేదని నిరయించాడు (ఈశ్వర జగద్దేదం నాస్తి. కనుక, ఆత్మయే సదా ధ్యేయ వస్తువు అనేదే మొదటి శ్లోకంలో 
ర్ల 
చెప్పబడిన రెండు విభూతుల యొక్క సారాంశము. 


చైతన్య భగవద్గీత తత 
ఈ శ్లోకంలో అర్జునుని గుడాకేకా! అని పిలి 
స్టో పను / చాడు పరమే 
ప్రభువు. గుడాకేశుడు అంటే నిద్రను జయించిన వాడు అన్‌ అర్ద 
శద్రః ఇత్వర్రన. స్వరూప స్థితిని అనుభూతిగా పొందాలి అంటే" 
గుడాకేళ సంబోధనతో తెలియ చేశాడు. 
ఇక ఏయే రూపాలలో వరమేశ్వరుడు థ్సేయరూవుడో చెబుతునాడు 
ఆదిత్యానా మహం విష్ణు ర్యోతిషాం రవి రంశుమాన్‌ । 
నమురీచి ర్మరుతా నుస్మి నక్ష్రాాణా మహం శశీ ॥ 
ఆదిత్యానాం- అహం-విష్ణుః-జ్యోతిషాం-రవిః-అంశుమాన్‌ 
మరీబిః-మరుతాం-అన్మి-నక్షత్రాశాం-అహం-శశీ 


శ్వరుడు. 'గుడాకా' అంటే నిద్ర, “ఈశా అంటే 
ము Che నివా తస్యాః ఈశః గుదాక్రేశ్య జ్య 
అజ్ఞాన రూపమైన నిద్రను జయించాలి అగ్రి 


va | 


బ్రా = నెను మరుతాం = మరుత్తులలో 

ఆదిత్యానాం = _ద్వాదశాదిత్యులలో మరీచిః = మరీచిని 

వసూ = విష్ణువును నక్షత్రాణాం = నక్షత్రములలో 
తిషాం = జ్యోతులలో శశీ =. చంద్రుడను 

అంశుమాన్‌ = కిరణములు గల అహం = నేను 

రవిః = సూర్యుడను అస్మి = అయి యున్నాను 


చ కక రా నేను విష్ణువు. జ్యోతులలో కిరణాలు గల సూర్యుణ్ణి. మరుత్తులలో మరీచిని. నక్షత్రాలలో 
జ్యాక్ష్యు 
ఆదిత్యులలో విష్ణువు 
ద్వాదశ ఆదిత్యులలో తాను విష్ణువు అనే పేరు గల ఆదిత్యుడు (ద్వాదశ ఆదిత్యేషు విష్ణుః నామ ఆదిత్యలి. 
అదితికి పుట్టిన వారు ఆదిత్యులు. వారు పన్నెండు మంది. వారే ధాతా, మిత్ర, అర్యమా, శక్ర, వరణ, అంశు, 
భగ, వివస్వాన్‌, పూషా, సవితా, త్వష్టా మరియు విష్ణువు. వీరిలో పన్నెండవ వాడైన విష్ణువు తాను అంటున్నాడు. 
ఈ విషయాన్ని మహాభారతం - శాంతిపర్వంలో శ్రీకృష్ణుడే స్వయంగా అర్జునునికి చెప్పినాడు. 
వ్యావ్తే మే రోదనీ పార్ట కాంతి రఖ్యథికా స్థితాః - అత్యధిక మైన కాంతితో నేను భూమ్యాకాశాలలో 
ప్రకాశిస్తున్నాను. కనుక, అర్జునా! నన్ను ఎమ్లువు అని పిలుస్తారు (విమ్లుః ఇతి అభినంజ్జి తక). 
ఇక్కడ 'విష్ణు' శబ్దమును ఆదిత్యులలో చూచి నపుడు, వామనమూర్తి అనే అర్థం కూడా క అదితి 
కశ్యపులకు బిడ్డగా జన్మించుట చేత నిష్ణువు ఆదిత్యు డయ్యాడు (ఆిదిత్యాం కశ్వపాత్‌ వామన రూబణా కాత తలి 
ఆధిత్యని. వామనమూర్తిని విభూతిగా ఉపాసించ మని కఠోపనిషత్‌ కూడా చెప్పింది (మధ్యే వామన మానినం). 
జ్యోతిస్సులలో రశ్మిమంతుడైన రవి | 3 
జ్యోతి ర్మండలములో ప్రకాశించే జ్యోతిస్సులలో పరమేశ్వరుడు మరణాలు గల ల క్‌ క 
సూర్యుడు (ఆదిత్యాత్మా). రసమును స్వీకరించే కార్యమును నిర్వర్తించడము చేత సూర్యుడు 'రవి pies | 
డయ్యాడు. రసము అంటే జలము అని అర్థము ఆవిరిగా మార్చి, వా ఖు 


. సముద్ర జలాలను ఉడికించి, . 
త, సూర్వుడు రని 
మండలములో నిలిపి, తిరిగి భూమండలానికి | 


జీవనంగా వర్ష రూపంలో అందించడం 


— 248 


పా 
- . విభూతి యోగము ఆ 


ఒదేయుడు (రసాన్‌ ఆదత్తేరవిఐ 
నానుథే త్త లవివి, ఈ విభూతిని తొమ్మిదవ అధ్యాయంలో కూడా చూశాము (9 - 19). 
అ న్‌ తామా మరుత్తులు. వారిలో అతిశయించిన ప్రకాశము కల మరీచి పరమేశ్వరుడే 
(తేజస్వునా మపి త es ఎవరిలో ఏ తేజస్సు దివ్యంగా శోభించినా దానిని భగవ ద్విభూతిగా 
వించాలి. అలా ్ట 6 చత అహంకారం తలెత్తదు. తేజమును ఈశ్వర విభూతిగా గుర్తించ గానే ఈశ్వర 
సన్నిధిలో ఉన్నాము అణ అనుభూతి కలుగుతుంది. సన్నిధి సేవ ప్రాప్తిస్తుంది. 
నక్షత్రాలలో చంద్రుడు 
నక్షత్రాలలో తాను చంద్రుడట (నక్షత్రాణాం అహం, శశీ చంద్రమా. ఇక్కడ కూడా ప్రకాశాతిశయమే 
ప్రధానము. ప్రస్తుతం శ్టోకం లోని నాలుగు విభూతులు కూడా తేజోమయ విభూతులే. 
ఇక్కడ వర్త వ్యాఖ్యాలు కూడా ఉంది. భగవర్గీతకు హనుమంతుడు పైశాచిక భాషలో వ్యాఖ్యానము 
వ్రాసినాడటు. అక్కడ నక్షత అంటే గచ్చతి, పోవుట అనే అర్జాన్ని గ్రహించి, యోవా ఇహ యజమానో2_. ముం 
లోకం నక్షత్రే తత్‌ నక్షత్రాణాం నక్షత్రత్వమ్‌ - ఈ లోకంలో పుణ్యకర్మ లాచరించిన యజమానులు వాటి ఫలాన్ని 
అనుభవించడానికి ఆ లోకానికి (నక్షన్రే పోతున్నారు (గచ్చన్తి. అంచే, ఆ లోకాన్ని ఫెందుతున్నారు అని అర్థం. 
అందుచేత అది నక్షత్ర లోకము. ఆ నక్షత్ర మేదో అది చంద్రుడే. మరణానంతరము దక్షిణాయనంలో ప్రయాణించే 
వారిని గూర్చి చర్చించి నపుడు ఈ విషయాన్ని మనం చర్చించు కున్నాము కూడా (తత్ర చాంద్రమనం జ్యోతిః 
యోగీ ప్రొవ్య నివర్తతే... 8 వ అ - 25 వ శ్లో, 
మతి కొచ్చి విభూతులను విందాము. 
వేదానాం సామవేదో౭_స్మి దేవానా మస్మి వాసవః | 


ఇస్టియాణాం మునశ్చాస్మి భూతానానున్మ చేతనా ॥ 22 
వేదానాం-సామవేదః-అస్మి-దేవానాం-అస్మి-వాసవః 
ఇంద్రియాణాం-మనః-చ-అస్మి-భూతానాం-అస్మి-చేతనా 

వేదానాం = వేదములలో ఇంద్రియాణాం = ఇంద్రియాలలో 
సామవేదః = సామవేదము మనః = మనస్సును 
లై జే అస్మి = అయి ఉన్నాను 
అస్మి = అయి ఉన్నాను 
దేవానాం = దేవతలలో భూతానాం = భూతములలో 
చేతనా చ = చైతన్యమును 
వాసవః = ఇంద్రుదను 
అస్మి = అయి ఉన్నాను 


అస్మి = అయి ఉన్నాను 
అర్జునా! వేదాలలో నేను సామ వేదాన్ని దేవతలలో ఇంద్రుస్జి. ఇంద్రియాలలో నేను మనస్సు. ప్రాణుల లోని 


చేతనమును నేనే. 
వ్యాఖ్య 

వేదాలలో సామవేదం 
చేదాలలో సామవేదం తాను అం 
వేదాలలో సామవేదం ఈశ్వర విభూతిగా 


టున్నాడు (వేదానాం మధ్గే సామవేదః అసి. సామాత్మకం కావడం చేత 
కరీంచ బడింది. సాచఅమశ్చసామ- సౌః మరియు అమః కలిసి 


బెతన్య భగవద్గిత తతత 
సామః అవుతుంది. 'సాః' అంటే 

4 డ్‌ బయకు శీ ఇగో 
వయా (౧౫ “అమవి అంటే గీత రూపమైన స్వరము. ఈ రెండిటి ఐక 


క్యమే 
సామవేదో గానేన రమణీయత్వాల్‌ 
ఈశ్వర విభూతిగా చెపుబడి ట్‌ గ్ల - గాన మాధుర్యము చేత రమణీయ మైనది కనుక, సా 
సత సతో కలల లకంఠాచార్యుల వ్యాఖ్యానము. పఠించిన వారిని పా క, నామవేదము 
కేన Bose కూడా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది ననము చేస్తుంది కనుక, 
వేదాంత హృదయమైన తత్త్వమని మక. 
కా పై మహావాక్యము కూడా సామవేదం లోని ఛాందోగ్యోపనిషత్తు లోనే 


మూడు సామములతో సామగుల చేత స 

స్తుతింపబడే వాడు కనుక భగవ 

జజ నుట కనుక భగవంతుడు త్రిసామా నామదేయు 

ae ల తసొమా. పరమేశ్వరుడు సామగానము చేయువాడు కనుక అకా 
ుతీతి నామగఖి, తానే సామవేద స్వరూపుడు కావడం చేత సామ శబ్దవాచ్యుడు 


a a వీ. ఈ మూడు నామాలు విష్ణుసహస్రనామం అరవై రెండన శ్లోకంలో త్రిసామా సా న 
అని వరుసగా పఠింప బడ్డాయి. అంతే కాదు. నూట ఆరవ శ్లోకంలో సామ గాయనః అ మగ న్మామః 
స్తుఫంప బదాడు. క శల. అం రంబ" సౌయలాయనః అని కూడా భగవానుడు 
డి అంటె సామములను గానం చేసే వాడు అని అర్దము (సౌమాని గాయత్‌ 
సామ గాయనలి. ఈ విధంగా సామవేదము ఈశ్వర వి a He : 
కీరించి ల ర అభూత యన ఎష్షుసహ(స్రనామం నాలుగు నామాలతో 
ర్తించింది. ఇంతెందుకు? భారతీయ సంగీత శాస్త్రానికి సామవేదమే ఆధార మనే ఖ్యాతి కూడా ఉంది. బహుశ 
ఇదే కారణ మేమో, శాస్త్రీయ సంగీత కళా స్వరూపమైన శ్రీ త్యాగరాజస్వామి సామవేద వైభవాన్ని తన కృతులలో 
ఎంతగానో కీర్తించారు. అమృత తుల్యమైన సంగీత విద్య సామవేదము నుండే పుటింది అన్నారు సామజ వర 
గమన అనే కీర్తనలో. సామజవరగమన అంటే, సామవేదం నుండి పుట్టిన సంగీతములో గమించే వాడు అని 
అర్థము. ఇక చరణానికి వస్తే, 
సామ నిగమజు నుధామయ గాన విచక్షణ 
గుణశీల ! దయాల వాల! మాం పాలయ]! 
సామజ వరగమన ॥ సొదప్పూత్సార । సొబ్దపాల । కాలాతీత । విఖ్యాత । 
సామవేదము నుండి పుట్టిన అమృత తుల్యమైన సంగీత శాస్త్రములో ప్రవీణుడు, కళ్యాణ గుణశీలుడు, 
దయకు పాదు వంటి వాడైన భగవానుడు తనను పాలించు గాక! అని ప్రార్థించాడు త్యాగరాజ స్వామి. 
వేదాలలో సామువేదానికి ప్రముఖమైన స్థానాన్ని ఇవ్వడం చేతనే, వేదాలలో నేను సామవేదాన్ని" (వేదానాం 
సామవేదో2. వ్ర అంటూ, సామవేదాన్ని తన విభూతిగా ప్రస్తుత శ్లోకంలో భగవంతుడు ప్రవచిస్తే, ఈ భావాన్నే 
చిత్తంలో ధరించి, తంబుర చేత పట్టుకొని నాద తను మని శం అనే సంస్కృత కీర్తనను శివుని స్తుతిస్తూ, 
హృదయాలను రంజింప చేస్తూ తంజావూరు పుర వీధులలో చిత్తరంజని రాగంలో ఆలపించారు త్యాగరాజ 
మి. 
స్వా నాదతను మనిశం శంకరం - నమామి మే మనసా, శిరసా ॥ నాద ॥ 
మోదకర నిగమోత్తమ సామ - వేద సారం వారం వారం ॥ నాద ॥ 
నాదమే శరీరముగా కలిగిన పరమశివుని సదా మనసా, శిరసా నమస్కరిస్తున్నాను. సంతోషదాయక 
మైనది (మోదకర, , వేదాలలో శ్రేష్ట మైనది అయిన (నిగమోత్తమ) సామవేదము ముళ్ళు మ 
(సామవేద సొరం) శ్రీ శంకర భగవానుని పదే పదే (వారం వారం) నమస్కరిస్తున్నాను అ షై 


త్యాగరాజ స్వామి. 


నలత 
విభూతి యోగము = 
దేవేంద్రుడు 
డేవతలలో తాను వాసవుడట. వాసవుడు 
రరాజు కనుక శ్రేష్టుడు. వామనావ సవుడు అంటే ఇంద్రుడు (రుద్రాదిత్యానాం వాసవః ఇష్టః అస్సి: ఇంద్రుడు 

నం ia తారంలో భగవంతుడు అదితి కశ్వపులకు బిడ్డగా జన్మించాడు. అంతకు 
ముందే వారికి కుమారుడుగా ఇంద్రుడు జని ఫ్రీ త న్‌ = 

టు. ఆటు డషకయు ఇటుక శ్రంచాడు. ఆ విధంగా పరమేశ్వరుడు వాసవునికి అనుజుడై వాసవానుజు 
డయ్యాడు, (శిజు, ప ఫష్టత్వము, రెండూ ఉండటం చేత ఇంద్రుడు ఈశ్వర విభూతి అయ్యాడు. 
ఇంద్రియాలలో మనస్సు 


పదకొండు ఇంద్రియాలలో పరమేశ్వరుడు మనస్సు (ఇంద్రియాణాం ఏకాదశానాం చక్షురాదీనాం మనః 
చ క ల. జ్ఞానేంద్రియాలు, వాక్కు మొదలైన ఐదు కర్మేంద్రియాలు కలిసి దశేంద్రియాలు. 
నునస్సుతో కలిబ పదకొం న ఇంద్రియాలు. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు మనస్సు పైనే ఆధారపడి (ప్రవర్తిస్తాయి. 
జ్ఞానేంద్రియాల ద్వారా విషయ జ్ఞానమును స్వకరించేది, కర్మేంద్రియాలు విషయాలలో చరించడానికి ఆజ్ఞ 
లిచ్చేది మనస్సే కనుక, బాహ్య కరణాలైన దశేంద్రియాల కన్నా, అంతఃకరణమైన సంకల్ప వికల్పాత్మక మగు 
మనస్సే ప్రముఖ మైంది కావడం చేత, ఇంద్రియాలలో మనస్సు భగవంతుని విభూతి. పైగా, ఇంద్రియాలు 
టి పాటి కార్యాలను మాత్రమే ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటే, మనస్సు ఇంద్రియా లన్నిటి లోను ప్రవేశించి 
సామాన్యంగా వ్యవహరిస్తూ ఉంటుంది. 
ప్రాణులలో చేతనము 


మానవుల లోని దేహేంద్రియ మనోబుద్దుల సంఘాతములో నిత్యము అభివ్యక్త మయ్యే చేతనము, 
అంటే బుద్దివృత్తి ఈశ్వర విభూతి (కార్యకరణ సంఘాతే నిత్యాభివ్యక్తా బుద్ధివృత్తిః చేతనా). వివేకము కలిగి, 
విచేచనతో, విచక్షణా పూరితంగా వ్యవహరించే అభాస సహితమైన (బిదాభాస) బుద్దివృత్తియే చేతనము, 
బుద్ధిలో చైతన్యము ప్రతిఫలించుట చేత ఉత్సన్న మయ్యే బుద్ది వివేకమే చేతనము (చిచ్చాయావేశతో బుద్దా 
భానం - దృన్తుశ్య సినేకః). చైతన్యము అంతటా వ్యాపంచి యున్నా అంతటా స్పురించడు. స్వచ్చమైన జలములో 
ప్రతిబింబము గోచరించినట్టు, బుద్ది యందే ప్రతిఫలిస్తుంది (సదా సర్వగతో ప్యాత్మా న సర్వత్ర భాసతే, బుద్దా 
పవావ భాసేత స్వచ్చేషు ప్రతిబింబవత్‌- ఆత ]బోధఏ. చైతన్య ప్రతిబింబము కావడం చేత చేతనము లేక బుద్దివృత్తి 
ఈశ్వర విభూతి. 
మరి కొన్ని విభూతులను వరునగా చెప్పుకుందాం. 
రుద్రాణాం శంకర శ్చాస్మి విత్తేశో యక్ష రక్షసామ్‌ | 
వసూనాం పానకశ్ళాస్మి మేరు: శిఖరిణా మహమ్‌ ॥ 23 
రుద్రాణాం-శంకరః-చ-అస్మి-విత్తేశ-యక్షరక్షసాం 
వసూనాం-పావకః-చ-అస్మి-మేరుః-శిఖరిణాం-అవాం 


వసూనాం = వసువులలో 
రుద్రాణాం = రుద్రులలో పావకః చ =  అగ్నిహోత్రుడను 
శంకరః చ = శంకరుదను శిఖరిణాం = శిఖరములు గల కొండలలో 
అస్మి = అయి ఉన్నాను మేరుః = మేరు పర్వతమును 
యక్షరక్షసాం = యక్షులలోను రాక్షసుల లోను | అహం = నేను 
విత్తేశః = కుబేరుడను అసి = అయి ఉన్నాను 


చైతన్య భగవద్గీత ల. 
పర్వతాన్ని ౦కరుణ్ణి. యక్ష రాక్షసులలో కుబేరుణ్ణి. వసువులలో అగ్నిని, ప క 


రుద్రులలో శంకరుడు వ్యాఖ్య 


ee మంది రుద్రులలో శంకరుడు భగవద్విభూతి (రుద్రాణాం పకాదశానాం శంకరః 
అ అ త్యులలో తాను విష్ణువని ప్రారంభంలో చెప్పిన గీతాచార్యుడు, ఏకాదశ రుద్రులలో తాన స 
అని ప్రస్తుత శ్లోకంలో అంటున్నాడు | శ & 


చ్‌ అసె, 
శంకరుశణ్ణి 
వారశ్ల బవురూవశ్ర్ల త్రంబక శ్లావరాజితః । 
వృష్లో కపిత శంభుళ్ర కపక్రీ రైవత స్తథా ॥ 
మృగవ్యాధశ్ర శర్వళ్హ కపాలీ చ విశామ్పతో, 
పకాద్య౭ైతో కథితా రుద్రా స్త్రిభువనేశ్చరాః ॥ 

హరుడు, బహురూపుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, వృషాకపి, శంభువు, కపర్షి, రైవతుడు, 
మృగవ్యాధుడు, శర్వుడు, కపాలి - వీరే ఏకాదశ రుద్రులు. ఇవి హరివంశము లోని శ్లోకాలు. 

ఈ ఏకాదశ రుద్రులలో శంకరుడు భగవద్విభూతి, నిజమే. మరి ఈః ఏకాదశ రుద్రుల నామాలలో 
శంకర నామం లేనే లేదు కదా అనే సందేహము తప్పక వస్తుంది. ఇక్కడ 'శంభువు' అని చెప్పబడిన నామమే 
“శంకరి నామము. రెండిటికి ఒకే వ్యుత్పత్యర్థము. 

శం అంటే సుఖము, శుభము, మంగళము, మోక్షము అని అర్జాలు. శం నుఖం కరోతి ఇతి శంకరః - 
భక్తులకు సుఖమును కలిగించు వాడు శంకరుడు. శం సుఖం భక్తానాం (మంగళం మోక్షం) భావయతీతి శంభుః - 

భక్తులకు శుభాన్ని, సుఖాన్ని, మోక్షాన్ని (ప్రసాదించే వాడు శంభువు. కనుక శంభువు అన్నా శంకరు డన్నా ఒక్కటే, 
యక్ష రాక్షసులలో కుబేరుడు 
యక్షరాక్షసులలో తాను విత్తేశుడు. విత్తమునకు ప్రభువు. అంటే కుబేరుడు అని అర్ధము (విత్తేశు. విత్తము 
అంటే లక్ష్మ. విత్తేశుడు వాస్తవానికి లక్ష్మీపతియే. కాకపోతే, విత్తము కుబేరుని అధీనంలో ఉంది. ఆ కారణం 
చేతనే కుబేరుడు విత్తేశుడు. కుంబతి ధనమ్‌. కుజి ఆచ్చాదనో- ధనమును దాచెవాడు కుబేరుడు. అంతే కాదు. 
ధనాన్ని వితరణ చేసే శక్తి గల వాడే విత్తేశుడు. విత్తాన్ని దాచి పెట్టుకొనే వాడు ధన దాసుడౌతాడే గాని ధనేశుడు 
కాలేడు. విత్తానికి ప్రభువు విష్ణుదేవుడు. విత్తానికి అధిష్టాన దేవత కుబేరుడు. కనుక ధనాన్ని తన అధీనంలో 
ఉంచుకొని పరమేశ్వరునికి విధేయుడుగా ఉన్న కుబేరుడు ఈశ్వర విభూతి. 
వసువులలో పావకుడు 
ఎనిమిది మంది వసువులలో పావకుడు ఈశ్వర విభూతి. సావకుడు అంటే అగి (వసూనాం అష్టానాం 
పొవకః చ అమ్మి అగ్నిలి. ఈ అష్ట వసువు లెవరో మహాభారతం - ఆదిపర్వంలొ ఒక్క శ్లోకం చెబుతూ ఉంది. 
ధరోద్రువళ్ల సోమళ్ర అహార వానిలో. నలః । 
ప్రత్యూపక్ర ప్రభానశ్ర వసవో౨. షా ప్రకీర్తితాః ॥ 
ధరుడు, ధ్రువుడు, సోముడు, అహుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ద్రభాసుడా hs వ. 

శ్వర | మళీ, శంకరుని విషయంలొ తలెత్తిన మీమాంస 

మంది అష్ట వసువులు. వీరిలో పావకుడు ఈశ్వర విభూతి. మళ్ళి, 


లకర ద నతన నానా. 


డల విభూతి యోగము చో 


ఇక్కడ కూడా తరెత్తురండె. ఈ కంలో చెప్పిన అష్ట వసువుల పేర్లలో పావక నామమే లేదు కదా! 

నిజమే కనడ శంభు నామము శంకర నామ మైనట్టు, ఇక్కడ అనల నామము పావక వామము. అలా 
ఎందుకు అనుక వాసనల నామం గ్రహిస్తే అగ్ని అన అర్థం వస్తుంది. మరి 'అనిలి నామం గ్రహిస్తే 
వాయువు కదా! అలాంటప్బుడు అష్ట వసువులలో వాయువును ఈశ్వర విభూతిగా ఎందుకు చెప్పకూడదు? 
కుదరదు. 

పూళ్ల్‌ పవనే, వునాతీతి - పవిత్రము చేయువాడు కనుక పావకుడు. శుద్ది చేసే వాటిలో అగ్నిదేవుడు 
శ్రేష్టుడు. పైగా మన, తన భేదం లేకుండా దేని చైనా భస్మం చేస్తాడు. వివాహమైనా, గృహప్రవేశ మైనా, 
యజ్ఞయాగాదు లైనా, జ్యోతి ప్రజ్వలనము చేయకుండా ఏ శుభ కార్యాన్ని ఆవిష్కరించము. కారణం, శుద్ది 
జరిగితేనే నెద్ది, శ్రీరాముడు అంకళో అడుగు పెట్టాలంటే, ముందుగా లంక శుద్ది పడాలి, హనుమంతుడు 
లంకా దహనం చేయడంలో అంతర్భావం అదే. కనుక అష్ట వసువులలో అగ్ని ఈశ్వర విభూతి. 
పర్వతాలలో మెరు పర్వతము 

శిఖరములు గల పర్వతాలలో మేరు పర్వతము ఈశ్వర విభూతి (మేరుః శిఖరిణామ్‌ శిఖరవతామ్‌, 
అహామ్‌). కొన్న పర్వతాలు శృంగనులతో ఉంటాయి, కొన్ని శృంగములు లేకుండా ఉంటాయి. ఎత్తైన గెరులు 
శిఖరాలతో శోభిస్తూ ఉంటాయి. వాటిలో మేరు పర్వతము తన విభూతి అంటున్నాడు భగవంతుడు, ఎక్కడ 
ఏది అసమానమైన వైభవమును ప్రదర్శిస్తూ ఉంటుందో అది ఈశ్వర వైభవమే నని భావించాలి. అదే విభూతియోగ 
సారము. 

పురోధసాం చ ముఖ్యం మాం విద్ది పార బృహస్సతిమ్‌ | 
సేనానీనా మహం సన్లః సరసామస్కి సాగరః ॥ 24 
ts శ్ర 
ఫురోధసాం-చ-ముఖ్యం-మాం-విద్ధి-పార్ధ-బ్బహస్పతిం 
సేనానీనాం-అహం-స్యందః-నరసాం-అస్మి-సాగరః 


పొర్ష = అర్హునా! స్కందః = కుమార స్వామిని 
పురోధసాం = రాజ పురోహితులలో చ = పం 
ముఖ్యం = ముఖ్యుడైన సరసాం = సరస్సులలో 
బృహస్పతిం = బృహస్పతిగ సాగరః = సముద్రుడను 
మాం = నన్ను అహం = నెను 

విద్ది = తెలుసుకో! అస్మి = అయి ఉన్నాను 
సేసానీనాం = సైన్యాధిపతులలో 


పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతి నేనే. సేనాధిపతులలో నేను కుమారస్వామిని. సరస్సులలో నేను 
సాగరాన్ని, 
వ్యాఖ్య 


జ పురోహితుడు శ్రేష్టుడు. రాజ పురోహితులలో దేవరాజ పురోహితుడు శ్రేష్టుడు. 
షుడు. ్రేష్టత్య మున్నందున బృహస్పతి ఈశ్వర విభూతి. 


a 
G 
és 
ol 
Ge ti 
Cah 


ప్రజ లందరు రాజుకు నమసు.రిసా ొ స్పురో। 
పురోహితుడు శ్రేష్టుడు. గన రాల వరా హాతునకి వస్తున రస్తేడుకను 

రాజు లందరిలో దేవరాజైన దేవేంద్రుడు (శ్రేష్టుడు. దేవరాజైన ఇం 
కనుక, దేవరాజ పురోహితుడైన బృహస్పతి పురోహితులలో శేషుడు. 

బృవౌతాం దేవనాం వేద మంత్రాణాం వా వతిః బృహస్పతిః - దేవతలను, వేద మం,తాలను ' ' 
అంటారు. బు హత్తు పతి కనుక | ల 
అంటారు. బృహత్తులకు పతి కనుక ఆయన బృహస్పతి. సురగురువు (సురాణాం ఆచార్యలి. శ్రేష్టమైన వాక్కు 
పలికె వాడు. బుద్దిశాలి, విజ్ఞాన వాచస్పతి, i లొ 
సేనాధిపతులలో స్కందుడు 


వ్‌ 4 c= NN అ | 
ఎనలను నడిప వాడు సెనాపతి, లేదా సేనాధిపతి. శినకుమారుడెన స్కందుడు, అంటే సుబ్రహ్మణ్య 
భా కా 


(ద్రుడు బృహస్పతికి నమస్కరిస్తాడు 


స్వామి దేవతల సేనను నడిపే వాడు (దేవ నీనాం నయతి ప్రాపయతి). అందుచేత సేనాపతులలో దేవసినా పతి 
అయిన స్కందుడు ముఖ్యుడు. 
శత్రూన్‌ న్మందతి శోషయతి స్కందః - శత్రువులను శోషింప చేసేవాడు అయినందున కార్తికేయుడు 
స్కందుడు. శత్రు బాధను భరించలేక మనం దేవతలను ఆరాధిస్తూ ఉంటాం. అట్టి దేవతలకే శత్రు బాధను 
నివారించే వాడు అయి నందున సేనాపతులలో స్కందుడు శ్రేష్టుడు. కనుక ఆయన ఈశ్వర విభూతి. 
సరస్సులు అంటే జలాశయాలు. జలాశయాలు రెండు రకాలు. నిలకడగా ఒకే చోట ఉండేవి. నిలకడ 
లేకుండా (పవహించేవి. (ప్రస్తుతం మనం నిలకడగా ఉండే జలాశయాలను చూస్తున్నాం. ప్రవహించే వాటిని 
మున్ముందు చూడబోతాము. 
(ప్రవాహం లేకుండా ఉండే జలాశయాలను సరస్సులు అంటారు. ఇవి నుళ్ళీ రెండు రకాలు. ఖాతము, 
అఖాతము. త్రవ్వబడింది ఖాతము (ఖుశ్యత ఇతి ఖాతమ్‌). మనుషుల చేత త్రవ్వ బడింది. మరి, బంగాళా 
ఖాతాన్ని మనుషులు త్రవ్వారా? అందుచేత అది అఖాతము. అంటే మనుషుల చేత త్రవ్వ బడనిది (న ఖన్యత 
ఇతి అఖాతమ్‌). మరెనరు (త్రవ్వ్యారు? దేవతలు (తవ్వారు. దేవతలు త్రప్వానది కనుక అది దేవఖాతము (దేవైః 
ఖశ్యత ఇతి దేన ఖాతమ్‌). దేవఖాతాలైన సరస్సులలో ప్రధాన మైనది సముద్రము (సరసాం యాని దేవ ఖాతాని 
నరాంని తేషాం నరసాం సాగరః అన్మీ భవామి. 
మహర్షిణాం భృగు రహం గిరా ను స్మ్యేక మక్షరమ్‌ । 
యజ్ఞానాం జపయజ్లో?._ స్మి స్టావరాణాం హిమాలయః ॥ 
“ముహార్పీణాం-భ్యగుః-అనాం-గిరాం-అస్మి-ఏకం-అక్షరం 
యజ్ఞానాం-జపయజ్ఞః-అన్మీ-స్థావరాణాం-పొమాలయః 


25 


అసి = 200 ఉన్నాను 

అహం = నేను యజ్ఞానాం = యజ్ఞములలో 
మహర్షీణాం ఆ మహర్షులలో అ జ = జపయజ్ఞమును 

పం తో ఫి 
భృగుః కా భృగుమప రిస వరాణాం అ స్థావరములలో 
గిరాం = మాటలలో భొమాలయః = హిమాలయమును 
ఏకం క త భన అస్మి = అయి ఉన్నాను 
అక్షరం = అః 


కత వస ననన 


తిః — ్హ ్హ —™—™—™— — విభూతి యోగము = 


లలో నేను భృగు మహరి చని, | 
నడ నను హామాలయాన వాక్కులలో ఏకాక్షర మైన ఓంకారాన్ని యజ్ఞాలలో జప యజ్ఞము నేనే. 
వ్యాఖ్య 
మహర్షులలో భృగు మహర్షి 
సప్త బుషులలో భృగు మహర్షి శ్రేష్టుడు. సప్త బుషులను ఉటంకించే శ్లోకాలలో ప్రథమంగా భృగువే 
ఉంటాడు (భృగు ర్మరీచి రత్రిశ్ర). ప్రాధాన్యతను బట్టి ప్రథమ స్టానము. కనుక భృగువు ఈశ్వర విభూతి. 
భృగువును వరుణుని కుమారుడిగా తైత్తిరీయ |శ్రుతిలో చూస్తాం. అద్భుతమైన తాత్విక విషయాలను 
చర్చించిన శ్రేష్టుడు భృగువు, (తిమూర్తులనే పరీక్షించిన ఘనుడు అని పురాణాలు చెబుతాయి. ఈ కారణాల 
చేత సప్త బుషులలో భృగుమహర్షి ఈశ్వర వైభవంగా శోభించాడు. 


వాక్కులలో ఓంకారము 

గిరాం అంటే వాక్కులు. ఏకం అక్షరమ్‌ అంటే ఒకే ఒక్క అక్షరము. అదే ఓంకారము. భగవంతుడు 
ఓంకార స్వరూపుడు. ప్రణవ రూపుడు. ఓంకారానికి ఓంకారేశరునికి అభిధాన అభిధేయ సంబంధము ఉంది. 
భగవంతుడు అభిభధేయము. ఓంకారము అభిధానము, అంటే, భగవంతుని పేరు ఓంకారము, లెదా ప్రణవము 
(తస్య వాచకః ప్రణవలి. నామము, నామి వేరు కానందున, భగవంతునికి భగవ న్నామాసికి తేడా లేదు (వాచ్య 
నాచకయోః అభేదఖ. అందుచేత, ఒకే అక్షరమైన ఓంకారము భగవ త్వరూపము. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనే 
నిషయాన్ని ఎనిమిదవ అధ్యాయంలో కూడా మనం చూశాం (8 - 13). 

పరమాత్మ వాచకమైన ఓంకారము ప్రణవము (ప్రణవో నామ పరమాత్మనో వాచక ఓంకార). ఓంకారము 
లేకుండా పరమేశ్వరుణ్ణి స్తుతించ లేము. ఓంకారముతో కిర్తింప బడెవాడు కనుక ఆయన ప్రణవ స్వరూపుడు 
(ఉమితి ప్రణౌతి ఇతి ప్రణవః - వేదం). 

భగవంతుణ్ణి ఏ రూపంతో కొలిచినా, ఏ పేరుతో పిలిచినా, ముందు ఓంకారం ఉండి తీరాలి. ఓం 


నమో నారాయణాయ, ఓం నమశ్శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ - చూశారా! అదే ఓంకార వైభవము. 
అందుకే అది ఈశ్వర విభూతి. 
యజ్ఞాలలో జపయజ్జము . 


యజ్ఞాలలో జపయజ్ఞము ఈశ్వర విభూతి. ఓంకారాన్ని ఒకే అక్షర రూపమని తెలుసుకున్నాం. జప శబ్దం 
రెండు అక్షరాలతో ఉంది, 

జకారో జన్మ విచ్చేదః పకారః పాపనాశనః । 

జన్మ కర్మ కరో యస్మాత్‌ తస్మా జ్ఞైప ఇతి స్పృతః॥ న 
జన్మ రాహిత్యమును సూచిస్తూ జ కారము, పాప నాశాన్ని ప్రస్తావిస్తూ ప మలు. అ 
కర్మలను నశింప చేసేది కనుక అది జప మన బడింది. అందుచిళి జ్డా ల 


శోభిస్తు యి. జన్మ 
దద్దు ఈశ్వర విభూతి. 
యజ యాగాదులను నిర్వహించడము అనేది వ్య 

వ క్‌ యజ్ఞాలు నిర్వహింప బడతాయి. 


య పయాసలతో కూడిన కార్యము. ధనం కావాలి. 
క్త § 

అండా సడే యజ సామగ్రులు, యజ్ఞ ద్రవ్యాలు, యాజ్జికులు - 

అచలులం భి, Se ప 


0 
న్ని ఉంటేనే యజము. 


కానీ జప యజా ని 
జో 


కి ఇవేవీ అవ 

ఒక్కడే సగర ఇబ అవసరం లేదు. వ్యయ ses 
లే ౮ కూర్చుని చేసుకోవచ్చు. హింసాయు యము లేదు. ప్రయాస ఉండదు. సాధకుడు స 

దు. ఏ కాలంలో నైనా చేస సు త మైంది కాదు. విరాళా లివఃమని ఎ పతం త్రంగా 
జపించే షో సుకోవచ్చు. ప్‌ (ప్రదేశంలో నైనా జు ఎ వదిన బాధించ నవసర 
స్థావరాలలో హిమాలయము త్రము ఉన్నారు. అందుచేత జపయజ్ఞము ఈశ్వర విభూతి. 

చలించకుండా 9 
చూశాం. ఇక్కడ అజా నావలా యాలరు ఈశ్వర విభూతి, శిఖర ప్రధానంగా మనం మేరు పర్వత్రాని 
ము (స్థావరాణాం స్థితి మతాం పొమాలయలి. క, బావరాలలో భగవంతుడు 


హిమము అంటే మంచు 

. నుంచు తాప నాంవ్‌ ఆ 

తాపమును పోగొట్లడమే saa పోగొట్టి స్వభావం గలది (హన్తి తావ మితి హిమక్స్‌ 

వతం టై కాకుండా జలాలను వృద్ది చేస్తుంది కూడా (వర్తతే జలమ్‌ అనేనేతి పొమమ్‌). గం ష్ష్‌ 
లీ లు బానూఅయాల వల్లనే వృద్ది చెందుతున్నాయి. కనుక హిమాలయము ఈశ్వర విభూతి రగాది 


విభూతి యోగము హో 


ణులలో బముషు లున్నారు. వారు 
ge రు. వారు మ 9 పుల నరులలో బుషు లున్నారు. వారు నరర్శులు. దేవతలలో 
బుషు లున్నారు లు. అలా దేవర్డులైన వారిలో నారదమహర్షి భగీవద్విభూతి. 

క అం న ఆచరించ వలసిన ధర్మమును 'నారల' అంటారు. అట్టి ధర్మాన్ని 
అను([్రబాం అతః శ్ర మహర్షి నారం (నరాణాం ధర్మం) దదాతి ఉపదిశతి ఇతి నారదః - వరులు 
ఆచరించ వలసిన ధర్మాన్ని ఉపదేశించే వాడు నారదుడు 

తేబిుషయశ్ర దే దేవాః ప 

టూ డు సన ప్త దేవానాం బుషయః ఇతి వా - దేవతలుగా జన్మించారు. బుషులుగా 
నాసి కెక్కారు. కనుక వర్చులు. అట్టి దేవర్తులలో నారదమహర్షి ఈశ్వర విభూతి. ఆయన వ్యాన 
వాల్మీకొదులకు స్ఫూర్తి దాత. ధృవ ప్రహ్లోదాది భక్తులకు భక్తి ప్రదాత. | 

వ్యాస విరచితమైన అ పురాణాలలో నారద మహర్షి లేని పురాణం లేదు. అయినా వ్యాస మహర్షి 
త్సప్తీ కలగలే దేమో, నారద పురాణం అని ప్రత్యేకంగా మరొక పురాణాన్ని రచించాడు. 


అశ్యత్తః సరన దే పనా స కల 
వ్‌ లల రొ 2 
)ధజ్రక్షా స్‌ ఇ నర్షిణాం చ నారదః | గంధర్వులలో చిత్రరథుడు అనే గంధర్వుడు ఈశ్వర విభూతి. గంధర్వులు గొప్ప కళాకారులు. గానం 
1జి ౭కాం చితరథః నద్దాతాం కపిలో ముని? ॥ 26 ధారయనిి - గానకళలో గ్‌పు ప్రానిణ్యము కలవారు. అంతే కాదు. వారు గొప్పు సువాసన కలిగి ఉంటారట 
అశ్చళ్దః-సర్వవృక్షాణాం-దేవర్శీణాం-చ-నారదః (సౌరభం గంధం అర్వన్తి ఇతి). ఎన్ని ప్రావిణ్యతలు ఉన్నా, గాన విద్యే వారిలో ప్రధానమైంది. గానం ధర్మః యేషాం 
గంధర్వాణాం-చిత్రరథః-నిద్దానాం-కపిలః-మునిః శగంధర్వాః - గానమే ధర్మముగా గల వారు గంధర్వులు. వారిలో చిత్రరథుడనే గంధర్వుడు గాన శ్రేష్టుడు. 
క్స్‌ దై జ (= 
స = hi కనుక అతడు ఈశ్వర విభూతి, 
సర్వవృక్షాణాం - సర్వ వృక్షములలో గంధర్వాణాం = గంధర్వులలో చేరు: ఖ్‌ క ప జీ m3 ఎ 
అశ్వత్థః శా రావిచెటును చిత్రరథః . విజకభుడను కుదెరుని ఉద్యాన వనం బరు చైత్ర రధం. దీనిని చిత్రరథుడే అద్భుతంగా నిర్మించినట్లు ఉంది. చిత్ర 
దేవర్షిణాం చ = దేవర్గులలో కాస WR న్న త రథో నామ గంధర్వ రాజు తేన నిర్మితమ్‌ చైత్ర రథమ్‌ - చిత్రరథుడు అనే గంధర్వరాజు నిర్మించినది కనుక 
తద! క కా కా es కుబేరుని ఉద్యాన వనమును చైత్ర రథమ్‌ అంటారు. ఇతడు బహు చిత్రంగా రథాన్ని నడిపే వాడట. అందుచేత 
చ్‌ Es శ = యుడు కి శూ, Hf Ble గర . 1 లు వక ల . శ (జ క్‌ ఇల క వ సస వెభవాలే అచు 
వృక్షాలలో నేను అశ్వజ్ఞ కాని. దేవరులలో నారదు క కూడా ఇతని= చెత్రరథుడన నామధేయం వ సంది అంటారు. ఎది ఎమైనా, ఇణణ్న అసమాన బై' షః 
వృక్షాన్ని. ల శ్ర. గంధర్వులలో నేను చిత్రరథుణ్ణి. సిద్దులలో కపిల నాం నంత విభ 
మహర్షి నేనే. చితరథుడు ఈశ్వర విభూతి. 
వ్యాఖ్య సిద్దులలో కపిలుడు 
తళ అదుసములలో కక కపిలుడు హూతి కరముల ష తుడు. కపిలుడు 
వృక్షాలలో అశ్వత్థ వృక్షము సిద్ద పురుషులలో కపిల మహర్షి ఈశ్వర విభూతి. పేలుడు దేవహూతి కర్ణముల పు 


భగవంతుని అంశావతారము. భాగనతము - తృతీయ స్కంధములో కపిలుని చరిత్ర సమగ్రంగా ఉంది. కర్ణముడు 
సన్యసించి వెళ్ళిన తరువాత కపిలుడు తల్లి యైన దేవహూతి జ్ఞానోపదేశం చేస్తాడు. అదే కపిలగీత, 

కపిలుని బోధామ్నతమును పానం చేసి దేవహూతి తరించింది. కపిలుని జ్ఞానబోధను ఆలకించిన 
మాతిదేవి దేవహూతి, 'సర్వగతుడైన ఈ దివ్యాత్ముని నా గర్భము ఎలా భరించింది?” అని నిశ్చేష్టు రాలైంది. 

తే॥ లీల నాత్మీయ పాదాంగుళో వినిర్గతామృతము గ్రోలినట్టి మహాత్మ! నీవు 

గడగి నా పూర్వ భాగ్యంబు కతన నిపుడు పూని నా గర్భమున నేడు పుట్టితయ్య! 

మహానుభావా! ప్రళయ కాలంలో వటపత్రశాయివై, కాలి బొటన (వ్రేలును నోటిలో ఉంచుకొని, లీలావతార 

మూరివె అము తాసాదనము చేస్తూ ఉంటావు. నొ భాగ్యంగా ఇప్పుడు నా కడుపున పుట్టావు అన్నది దేవహూతి. 


కపిలదేవుని అనుగ్రహంతో దేవహూతి సిద్దిని పొందినది. తల్లిని ఉద్దరించిన ప్రదేశ మైనందున దానిని 


వృక్షాలలో అశ్వజ్ఞ వృక్షము భగవద్విభూతి. అశ్వత్హము అంటే రావి చెట్టు. దీనిని సంసార వృక్షము అని 
కూడా అంటారు. దీనిని మున్ముందు పురుషోత్తమ ప్రాప్తి యోగంలో విస్తారంగా చెప్పుకుందాం. ఈ సందర్భములో 
విభూతి ప్రాధాన్యమే కనుక, మంగళకర మైన అశ్వళ్దానికి నమస్కారం చెబుదాము. అశ్యత్ధము త్రిమూర్తుల 
స్వరూపము అంటుంది శాస్త్రం, వృక్షాలలో రాజు వంటిది అని దీనిని పెద్దలు శ్లాఘించారు. 
మూలతః బ్రహ్మరూపాయ మధ్యతః విష్టు రూపిణే 
అగ్రతః శివ రూపాయ తస్మై వృక్ష రాజాయ తే నమః ॥ 
అశ్వలత్త్డానికి మూలంలో బ్రహ్మదేవుడు, మధ్య భాగమైన కాండము మరియు శాఖాదులలో శ్రీ మహావిష్ణువు, 
అ(గ్ర భాగాన పరమశివుడు ఉంటారని (ప్రతితి. అందుచేత వృక్షరాజైన అశ్యత్తానిక నమస్కారం అన్నారు. 


దేవర్నులలో నారదుడు 


iy ర్‌ ఎంటి టి 3 తల్ల జరులు. 
me... ఆ కొర 


న్‌ 


క as wn ట్ల ప? వింది. 
'మాత్సగయ' అంటారు. అల దహము తీర్ణరూపొన్ని ధిరెంచం 


= చైతన్య భగవద్గీత 


ఉచ్చెః శ్రవస మశ్వానాం విద్ది మా మవ్పుతోద్సవమ్‌ । 
ఐరావతం గజే న్లాణాం నరాణాం చ నరాధిపము ॥ 


క ద్రైశ్రవనం-అశ్వానాం-విది-మాం-అవృతోద్ధవం న 
ల విరావతం-గజేంద్రా కాం-శరాణాం-చ-నరాదధివం 
mre) — 
a గుజ్టములలో నరాణాం చ = నరులలో 
॥ జ్జ ద్భ oo = అమృతముతో పుట్టిన నరాధిపం = రాజు 
త = ఉచ్చెః శవము మాం = నన్ను 
గ్‌ ం|(దాణాం = ఏనుగులలో బది = న్ను కో 
ఐరావతం = ఖరావతము | 


అశ్వములలో, అమృతము కొరకు క్షీర సాగరమును మథించి నపుడు పుట్టిన ఉచ్చెశ్రవము అనే గుట్టము నేనే 
ఏనుగులలో నేను ఐరావతాన్ని. నరులలో రాజును నేను. న్‌ | 


అశ్వములలో ఉచ్చెశ్రవము 


తఉ్యాష్మ్యు 


అమృతము కొరకు దేవ దానవులు క్షీర సాగరాన్ని మధించి నపుడు పుట్టిన అనేక దివ్యమైన వస్తువులలో 


ఉచ్చెఃశ్రవము అనే గుజ్జము ఒకటి. అది ఇంద్రుని గుజ్జు మైంది. దానిని మించిన అశ్వ శక్తిని, వేగాన్ని మరొక 
చోట చూడలేము. అందుచేత అది ఈశ్వర విభూతి. 


గజములలో ఐరావతము 


ఐరావత మనేది మహేంద్రుని పట్టపు టేనుగు. అది శ్వేతహస్తి నాలుగు దంతాలతో (ప్రకాశిస్తూ ఉంటుంది. 


ఇరాః ఆవః నంతి యత్ర నః ఇరావాన్‌ నముద్రః తత్ర జాతః విరావతః - 


కలవాడు 


“ఇరములు' అంటే జలములు. ఇరములు 
కనుక సముద్రుడు ఇరానంతుడు. ఇరావంతుని నుండి పుట్టింది కనుక అది ఐరావతము. మంగళకర 


మైనది. జంతువులలో ఏనుగు ఎత్రెనది. ఏనుగులలో ఐరావతము శ్రేష్ట మైనది. అందుచేత అది ఈశ్వర విభూలె, 
నరులలో నరాధిపుడు 
నరులకు అధిపుడు నరాధిపుడు. అంటే పాలించే రాజు. పరిపాలనా దక్షుడు కావడం చేత రాజు ఈశ్వర 
విభూతి. నా విమ్లుః వృథిబీ వతిః - విష్ణుదేవుని అంశ కాని వాడు రాజు కాలేడు అని నానుడి. రాజు శక్తిమంతుడు. 
ప్రజలను ధర్మ మార్గమున నడిపే వాడు. ధర్మ రూపంలో ఉన్నది దైనమే కనుక, ధర్మ ప్రభువు ఈశ్వర 
విభూతిగా గుర్తింప బడ్డాడు. ఇది ధర్మ ప్రభువులకు వర్తిస్తుందే గాని అధర్మపరులైన రాజులకు వర్తించదు. 


అహం 
ఆయుధానాం 
వజం 
అణా 258 


ఆయుధానా నుహం నజం ధేనూనా ముస్మి కావుధుక్‌ | 

ప్రజన శ్ధాస్మ కందరు: సర్ఫాణా నుస్క్మి వాసుకి; ॥ 28 
యుధానాం-అహం-వజ్రం-ధేనూనాం-అస్మి-కామధుక్‌ 
ప్రజనః-చ-అస్సి-కందర్పః-సర్పాణాం-అన్మి-వానుకః 

= నేను ధేనూనాం 


కామధుక్‌ = 


= వజ్రాయుధము 


ఆవులలో 
కామదేనువు 


జను చ = సుట్టించునట్టి సర్పాణాం =... సర్పములలో 
సందర స్ట మన్మథుడను వాసుకి = నకి 
అమ్మ్‌ = అతనా అస్మి = అయి ఉన్నాను 


ఆయుధాలలో నేను వజ్రాయుధము శ . ధేనువులలో కామధేనువు. పుట్టించే వారిలో మన్మధుడి. సర్వాలలో నేను 
వాసుకిని. 


వ్యాఖ్య 
అయుధాలలో వజ్రాయుధము 


ఆయుధాలలో ఇంద్రుని ఆయుధమైన వజ్రాయుధము ఈశ్వర విభూతి. మహాత్ముడైన దధిచి మహాముని 
అసి వలన జనించింది కనుక పవిత్ర మైనది, పరమ శక్తివంత మైనది అయిన వజ్రాయుధము ఈశ్వర విభూతి. 
పర్వతాలను సైతం ఖండించే సామర్థ్యము గల ఆయుధము. 


ధ్రనువులలో కామధేనువు 
క్షీర సొగరాల్న మధించి నపుడు ఐరావతము, ఉచ్చెషశ్రవము లాగా కామరేనువు కూడా ఆవిర్భవించింది. 
ఇది మామూలు ఆవు కాదు. చేవధేనువు. దీనిని దేవ దానవు లిరువురూ కలిసి వసిష్టునికి సమర్పించారు. 
సాధారణంగా ఆవులు పాలిస్తాయి. కాని, కామధేనువు అలా కాదు. నువ్వు ఏది ఆశిస్తే అది నీ పాలవుతుంది. 
ఏదైనా ఇస్తుంది. ఎంతైనా ఇస్తుంది. అలా నురొక రివ్వలేరు. అందుచేత కామరేనువు ఈశ్వర విభూతి. 
ప్రజన కారణాలలో మన్మధుదణ్డ్గ ల 
జనోత్పత్తి హీతువులలో ఆకర్షణను కలిగించే అద్భుత శక్తి మదమనిది. కామోద్రేకాలను రచ్చగా! శ 
ఇరువురిని ఒకటి చేసి సంతతి కొనసాగుటకు కారణమైన మన్మథుడు ఈశ్వర విభూతి. కందర్ప సుం 
గూర్చిన ఒక శ్లోకం బహు ప్రాచుర్యాన్ని పొందింది. 
ఏక ఏవ ద్విధా కర్తుం బహవ స్ఫంతి ధన్వినేః 
నూర ఏకో మహాధన్వీ ద్వయ మేకం కరోత్యసౌ ॥ 
బాణ ప్రయోగం చేసే వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వారు బాణాన్ని దేనిపై అ స్తఆది 
ఖండింప బడుతుంది. ఒకటి రెండు కావచ్చు. మరెన్నైనా కావచ్చు. అలాగే మారుడు, అనగా మన్మథు బాల 
స్టా = 7 వ్‌ జ! = జ్‌ వు. 
పుషు బాణ హసుడె ఉంటాడు. కాకపోతే మనుషులు బాణ ప్రయోగం ఇస ఒకటి ss స్నా po 
పజ చేశాడా "రెండు ఒకటౌతాయి రెంటిని ఒకటి చేసే బాణాన్ని మన్మథుడె చేయగలడు. అం 
ae “ శ = . 
కందర్పుడు ఈశ్వర విభూతి. 
సరా.లలో వాసుకి | నా 
+ వష సర్నాలలో భయంకరమైన విషమును విరజిమ్మే వాసుకి ఈశ్యరుణ సిభూతి. బాల _ 
చె కడానికి ఈ వాసుకీనే త్రాడుగా ఉపయోగించారు. వాసుకిని మందర పర్వతానికి చుట్టి క్షీర సెగరాన్ని 
—_— వ్‌ 3 —_ w Ey ad ae వే కా 
దేవదానవులు మథించారు. దారుణ మైన విషం కలిగిన వాసుకి ఈశ్వర ఐభూల. 
అనన్త శాస్మి నాగానాం వరుణో యాదసా మహమ్‌ | క ం 
అకా ప ర . సంయనుతా మహలు 1 
పితాణా ముర్యమా చాన్మి యనుః సం 


చైతన్య భగవద్దీత — 


అనరతోః- 
(స్‌ చ-అస్కే-నాగానాం-వరుణః-యాదసాం- . 


అహాం కా నేను -అర్వమా-చ-అన్న-యమఐు-నంయమతాం-అహం 

నాగానాం కా అహం = నేను 

అనంత; చ కా ఇన్‌ చా! పిత్ధూణాం = పితృదేవతలలో 

యాదసాం = జలచరములలో య నన ఈ అన మడను 

వరుణ! ల సంయమతాం = సంయమనము చే 

అ జం వరుణుడను de OTe యు వారితో 


దాగులలో చేరు అనంతు న న న... 


నాగులలో అనంతుడు bis 
నాగులలో అనంతనాగుడు ఈశ్వర వి = అక్షి న 
వాసుకి విభూతిని చూశాం. ఈ శంద్‌ది. క రు పా కలలా 
సర్ఫాలలో వాసుకి, నాగులలో అనంతుడు భగవ ద్విభూతులు. వాసుకి సర్పరాజు. అనంతుడు నాగరాజు. 
ఒక్క తల మాత్రమే ఉండి, విషం కలిగినవి సర్పాలు. అనేక తలలు కలిగి విషం లేకుండా ఉండేవి 
నాగులు. ఇదే ముఖ్యమైన తేడా. సర్ఫాలకు రాజైన (సర్పాణాం రాజా) వాసుకి పాతాళంలో ఉంటుంది (వసతి 
పొతాలేఇతి వానుకిఖ నాగులకు రాజైన (నాగానాం రాజా) అనన్తుడు వైకుంఠంలో ఉంటాడు (వసతి వైకుంఠే 
ఇతి అశన్తఖి. అనంతుడే ఆదిశేషుడు. ఎవరి మీద నారాయణుడు శయనించి ఉంటాడో అతడే ఆదిశేషుడు 
(శేతే వారి రస్మిన్నితి శేషఖ. విషపూరిత మైన సర్సాలలో విషము అతిశయించి ఉండుట చేత వాసుకి ఈశ్వర 
విభూతి. విష శూన్యమైన నాగులలో వేయి పడగలతో శోభిస్తూ, వైకుంఠునికి పడకగా, దిండుగా, గౌడుగుగా 
సర్వమూ తానై ఉన్నందున అనంతుడు ఈశ్వర విభూతి. 


జల దేవతలలో వరుణుడు 
జలాలకు, జలచరాలకు అధిపతి వరుణుడు. నిరు భగవ త్స్ప్వరూపము కనుక వరుణుడు ఈశ్వర 
విభూతి. వర్లాభాన పరిస్థితులలో జనులు వరుణుని ప్రార్థిస్తూ యాగాలు నిర్వహిన్తారు. వరా లివ్వమని ప్రార్థిస్తారు 
(శృణోతి వరా నముం లోకః ఇతి). వారి ప్రార్థనలను అందుకొని వర్షరూసంలో జనానలిని వరుణుడు 
అనుగ్రహిస్తాడు. 
వరుణుడు పశ్చిమ దిక్కును పాలిస్తూ 
సూర్యునిలో నారాయణుని స రిస్తూ; వరుణ ప్రా 
నా ప్రార్థన నాలకించు' (తైత్తిరియ సంహిత). 
పితృ దేవతలలో అర్యముడు 
పిత్స దేవతలలో అర్యముడు శ్రేష్టుడు కనుక అతడు ఈశ్వర విభూతి. గమనము నందు వేగము 


అతిశయించిన వాడు అర్యముడు (ఇయర్తి గచ్చతీతి అర్యమా). ఈ కారణం చేత అర్యముడు భగవద్వైభవము. 


ఉంటాడు. అందుచేత, సాయం సంధ్యా సమయంలో అస్తమిస్తున్న 
ర్థన చేస్తారు. ఇమం మే వరుణ శ్రుభీహవమ్‌ - 'ఓ వరుణుడా! 


ప 
విభూతి యోగము ఆో 
తులలో యముడు 
కాంచుట య తమ 
న. rs దండించుట యందు, సమయ పాలనము నందు తనకు సాటి లేరనే ఖ్యాతి 
కహింలన ౧2౫5 = (రాజు. ఈ కారణాల చేత ఆయన భగవ ద్విభూతి అయ్యాడు. న్యాయ నిర్ణయంలో 
మొక్కవోని ప్రతాప ప్రభావాలు కలవాడు యముడు. ఫీ శ pn 
ప్రజలను నియమించే వారందరూ యములే (యమనాత్‌ యమాః ప్రజా సంయమోద్యమాబి. ఆలా 
నియమ నిష్ట గల వా యముడు రాజు వంటి వాడు (తేషు రాజత ఇతి). అందుచేత, ఆయన యమురాణా. 
అలొగే ధర్మ నిర్వ ణము నందు, యమరూపు లైన వారిలో యమరాజు శ్రేష్ట డైనందున యమధర్శ్మరాజుగా 
విరాజిల్లుతూ ఈశ్వర విభూతిగా శోభిస్తున్నాడు. 
ర్త 1 
ప్రహ్లాద శ్చాన్మ దైత్యానాం కాలః కలయతా నుహమ్‌ | 


ని 


మృగాణాం చ మృగే(న్లో౭_ హం వైనతేయశ్చ పక్షిణామ్‌ 11 30 
ప్రహ్లాదః-చ-అసి-దైత్యానాం-కాలః-కలయతాం-అహం 
మృగాణాం-చ-మృగేంద్రః-అహం-వైనతేయః -చ-పక్షిణాం 

అహం =. నెను మృగాణాంచ = మృగములలో 
దైత్యానాం దైత్యులలో మృగేం[ద్రః = సింహమును 
ప్రహాదః చ = (ప్రహాదుడను పక్షిణాం =. పక్షులలో 
కలయతాం = గణిత శాస్త్రజ్ఞులలో వైనతేయఃచ = గరుత్మంతుడను 
కాలః = కాలమును అస్మి = అయి ఉన్నాను 


దైత్యులలో నేను ప్రహ్లాదు్ణి. లెక్కెట్టే వారిలో కాలము నేనే. మృగాలలో నేను సెంహము. పక్షులలో గరుత్మంతుడు 


నేనే 
వ్యాఖ్యు 


దైత్యులలో ప్రహ్లాదుడు 

దితికశ్యపుల పుత్రులు దైత్యులు, అంటే రాక్షసులు. రాక్షస 
దుష్టుడైన హిరణ్యకశిపుని కుమారుడు. సర్వులకు హ్లాదమును కలిగించి ప్రహాదు డయ్యాడు. 
వర్ణింప శక్యము గాని దివ్యగుణ యుతుడు. 

En గుణనిధి యగు ప్రహ్లాదుని గుణము లనేకములు గలవు గురుకాలమునన్‌ 
గణుతింప సశక్యంబులు ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్‌ ॥ 

సుగుణ నిధి అయిన ప్రహ్లాద కుమారుని గుణాలు అన్ని ఇన్ని అని చెప్పలేక పోయారు. లెక్కించడానికి 
సమయం సరిపోయేది కాదట. ఆయన సుగుణాలను వర్ణించడం ఆదిశేషునికి (ఫణిపతి), దేవగురువునకు 
(బృహస్పతి), శారదాపతి అయిన బ్రహ దేవునకు (బాషాపతి) కూడా సాధ్యం కాడు అన్నది ఆతన భాగవతము. 

'రాక్షసుడై పుట్టినా ఫరవాలేదు. రాక్షసుడిలా శ్రీవించకు' అనే సందేశాన్ని ప్రపంచానికి అందించిన భక్నాగ్గగణ్యు 
డైన ప్రహ్లాదుడు భగవంతుం దివ్యవిభూతి. 


వంశంలో పుట్టిన వారిలో శ్రేష్టుడు ప్రహ్లాదుడు. 
సర్యగుణ సంపన్నుడు. 


గుణించే వారిలో కాలము 


4. చ రాగితో ఆలయతె లఖ. అందుచేత, కాలము ఈశ్వర విభూతి. 
లెక్కించి సారి (కలయతారు 


తాను కాలమట (అహః కొ 


ధా కన్య తన 
ఎకు గ్ర ందరో మే 
క్కడో ఒక చోట తప్పుగా లెక్కించక పో ధావులు ఉన్నారు. వారు ఎంత మేధావులెనా, లక్షి 
కాలానికే ఉంది గ్రాంచక నోరు. ఎంత లెక్కించినా దోషం లేకుండా లెక్తి షో గ(౧9చడంలో 
* అందుచేత కాలం భగవ ద్విభూతి. క్కం సామర్థ్యం ఒక్క 
చక్కగా అెకి ॥ 
ల కు యఖ కాలానికి మించిన వారు లేరు. క్షణాలు, నిముషాలు, గంటలు, రో 
సమపాని ag pop యు, తెనూసాలు, షణ్మాసాలు, వత్సరాలు, దశాబాలు, శక ఆ ల క డలు, 
విశా షష నా క్కంచుకుంటూ పోతుంది (కాలంయుతి గణయతి అ హూ [= oe ఇరా, 
న్నంతా [మింగుతూ పోతుంది. కాలం మింగని నస్తువు ఉండదు = ల. ఇలా లెక్కించుకుంటూ 


(లః జగ తూ క య న = దశలో ప్రపంచాన్నే కాలం మింగే స 
భ్రెక్షకణి. అది కూడా కాల గణితము పైనే, గుణితము పైనే ఆధారపడి పయ. అక ేత 


కాలాస్సి ఆాలో౨. ఫ్లు అంటూ కా 
లి స్కై భగవంతుడు కాలాన్ని తన విభూతిగా అభివర్షించాడు. ఇది అర్థమైన వారు 


కాలాన క్షణం కూడా 
న్నిక్ష వ్యర్థం చెయ్యరు. కాలాన్ని చక్కగా వినియోగించుకున్న వారే కాలాతీతులె శోభిసారు 
మృగాలలో సింహము mE 


(కూర మైనవి, భయంకర మైనని ముగాలు, అట్ల మగాల 

హైం షం ం కు రాజైన మృగరాజు 1 గ 

మృగేంద్రుడు. అదే సింహము. | షి అస క 

| పరా[కముము నందు అసమాన శక్తి గలది సింహము. ఏనుగు అంత పెద్ద జంతువైనా, దాని కుంభ 

స్థలమును చేదించే శక్తి సింహానికి ఉంది. ఈ విధమైన అసమాన పరాక్రమము భగవ ద్విభూతి. 
నానా పాటు అభయస్టితి దాని సహజ గుణము. అందుచేతనే గజవ్యాఘాదులు అరణ్యాలలో 

బరి మృగరాజు అయింది. అరణ్యానికి రాజుగా సింహాన్ని ఎన్నుకున్న దెవరు? 'మగేంది బిరుదును 


ఇచ్చిం దెవరు? సిఫారసులతో 'పద్మశ్రీ'లు విరబూస్తాయి. స్వశక్తితో 'మృగశ్రీ'లు పుట్టుకొస్తాయి. అందుచేత 
సింహము ఈశ్వర విభూతి. 


అన్నా 


భగవంతుడికి సింహ (ుంహఖి మనే పేరు కూడా ఉంది. విక్రమ శాలిత్వాత్‌ సింహవత్‌ సింహ: - పరాక్రమము 
నందు సింహము లాంటి సింహము భగవంతుడు. 'నృ' శబ్ద లోపం చేత నృసింహుడే సింహుడు అని అర్థము 
(శృ శబ్ద లోపీన నృసింహ: ఏవ నింహాలి. 


పక్షులలో వైనతేయుడు 
పక్షులలో వైనతేయుడు ఈశ్వర విభూతి. వైనతేయుడే గరుత్మంతుడు. వినతాపుత్రుడు కావడం చేత 
గరుత్మంతుని వైనతేయుడు అంటారు. 
పరమేశ్వరుని వాహనం కావడం చేత గరుత్మంతుడు పవిత్రాత్ముడు. శుభరూపుదు. ఆయన దర్శనమే 
శుభప్రదం. అందుచేతనే, లోక వ్యవహారంలో కూడా గరుడ పక్షిని చూడగానే, శుభం జరుగుతుందని భావించి 
నమస్కరిస్తూ ఉంటారు. గరుత్మంతుడు ఎగిరి నంత ఎత్తుకు ఏ పక్షీ ఎగర లేదు. అదే గరుత్మంతునిలో 
అతిశయించిన వైభవము. ఈశ్వర విభూతి. 
పవనః పనతా మస్మి రామః శస్త్రభృతా నుహనమ్‌ | 
రుషాణాం మకర శ్యాన్మ స్రోతసా ముస్మె జాహ్నని I 31 
ఫవనః-పవతాం-అస్మి-రామః-శస్రభ్బతాం-అబాం 
రుషాణాం-మకరః-చ-అన్లి-థ్రోతసాం-అన్మి-జాహ్మవీ 


విభూతి యోగము హొ 


అహం = నేను మకరః = మొసలిని 
ఉవతొం = పవిత్రము చేసెడి వాటిలో 
అ అస్మి = అయి ఉన్నాను 
సః = వాయువును ం 
జు కా ఆయుధ రు చ వ మరియు 
శస్త్ర లా న గత 1 bs లలో ప్రోతసాం = నదులలో 
రామః వ ౩. ప జాహ్నవీ = గంగానదిని 

లె = ree న్నాను 
అ అ = అయి ఉ 
కషం. =. చేపలలో స్కి ఉన్నాను 


సారా! పవిత్రం చేసే వాటిలో నేను వాయువును. శస్త్రధారులలో శ్రీ నేనే. జాతిలో నేను 
పుకరాన్ని నదులలో గంగానది నేనే. కామ్య కకక 


వ్యాఖ్యా 
పావనం చేసే వాటిలో పవనము 


పవిత్రం చేపే వాటిలో (పవతాం పావయిత్రూణాం) వాయువు (పవనః వాయులి పరమేశ్వరుని విభూతి. 
ప్రవతే ఇతి పవనః - పవిత్రం చేసేది పవనము లేదా గాలి. అలా పవిత్రం చేసే శక్తి జడమైన వాయువుకు 
ఎక్కడిది? అది పరమేశ్వరుని వైభవము. పవిత్రం చేసే కల్యాణ గుణము జ్ఞాన స్వరూపుడైన పరమేశ్వరునికే 
పి. పరమేశ్వరుని శక్తే వాయువులో ఉంది. అందుకే వాయువు పవిత్రం చేయ గలుగులా ఉంది. పవనాన్ని 
పయనింప చేసే శక్తి భగవంతునిది. అందుచేత వాయువు పరమేశ్వరుని విభూతియై ఎన్నిటినో పవిత్రం చేస్తూ 
ఉంది. 

వాయువులో అద్భుతమైన శక్తి ఉంది. అద్భుతమైన వేగంతో చలించే గుణమూ ఉంది. అందుచేత 
కేవలం పవిత్రం చేయడమే కాకుండా, పరుగు లెత్తుతూ పయంం- మరీ పవిత్రం చెస్తుంది. 

మట్టి కూడా పవిత్రం చేస్తుంది. జలం కూడా పవిత్రం చేస్తుంది. మృత్తికౌ సానం, జల స్నానం శుద్ది 
సడేందుకే చేస్తాము. జల మృత్తికాదులు శుద్ది చేస్తాయి. కాని, తాము అశుద్దం కాకుండా ఉండలేవు. మృత్తిక దకాలు 
అశుద్ద మైనపుడు గాలి పరుగు లెత్తుతూ వెళ్ళి వాటిని శుద్ది చేస్తుంది. ఇదంతా ఈశ్వర వైభవము. 

ఫది చేసీ గుణం గల జలమృత్తికాదులు తాము ఉన్న చోటే ఉండి శుద్ది చేస్తాయి. కాని, వాయువు అలా 
కాదు. పని కట్టుకొని పరుగు లెత్తుకుంటూ పోయి శుద్ది చేస్తుంది. 

అగి కూడా శుద్ది చేస్తుంది కదా! అవును. అందుకే అగ్నిని పావకః అన్నారు. ఆ విషయాన్ని మనం 
విభూతిగా చెప్పుకున్నాం. కాం, ఈ సందర్భంలో మరి కొంత స్పష్టత అవసరం. . mn 

ఆగే వపితం చేస్తుంది. జల మృత్తికాదుం లాగ తాను అశుద్ధం కాదు, కాని, వాయువు ల పరు! 


సం గా స గై 
లెత్తి పవిత్రం చేయలేదు అదేమిటి? అగి ప్రనూదాలు జరిగి నపుడు ఒక చోట నుండి మరొక చోటికి ఆగ్ని 
న్న క్‌ : క్ష త షక్‌ [గ we ణు చార os 
వా సూ ఉండటం మనం చూసునాము కదా! అగ్ని వాయు చేగాన్ని ఇంజ కోలేక పోవచ్చు. కాం, జల 
jpegs మన్న పు జజ! అనే ఫతరేహార తలిత్త వచ్చు ఇక్‌ డ 
ముతికాదుల వలె కాకుండా, పయనించి పుణతం బిస్తూ ఉంది కదా! అ Wes - ౮ 
భజ వం క్‌ ళలింిన విషయం ఒకటి ఉంది. అగ్ని తనంతట తాను వఏస్తరించ దు. వాయు 
పధానంగా అర్ధం బణు3 వలన త 
గ ప లు ఏపార మయేది వాయు తోడైనపుడి. 
తాకిడికే అగి చలిస్తుంది. అగ్ని ప్రమాదాలు అజ స ఖా న చాలే 
పవిత్ర సాధనంగా వాయువు వరించడమే గాక, సర్వ ప్రాణుల, వృక్ష లతాదుల పను న 
(=) క టా! 


(వ! 


కౌరణువ్వై ఉంది. 
ఈశ్వర విభూతిగా చరిసూ ఉంది. ఎ భగవంతుని స్పూర్తి చేత, భగవదాజ్జలకు తల వంచి తత 


జక భీషాస్మా ద్వాతః వవతే- భయంతో గాలి వీస్తూ ఉంది అన్నది 
* భగవంతుని స్ఫూర్తిని నింపుకొని పవిత్రమైన 
భగవ ద్యెభూతిగా దర్శించడమే కాకుండా, (ప్రత్యక్ష 


ఉపనిషత్తు. భగవద్సీతితో గాలి ప్ల 
కార్యాలను వేగవంతముగా నిర్వహిస్తున్న వాయునా. 
దైవంగా కూడా భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. 
శ _ 
సం వాయో! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి! 
ఓ వాయుదెవుడా! నీకు నమసా రము. నువే? [పత 
స్ట త్‌ స్‌ ల్‌ కడ వ మ (జే 

చేసుకుంటున్నాను. స్కా ఎ ట్రత్యక్ష దైవానివి, నిన్ను కనిపించే దైవంగా నేను అర్థం 
శసఫ్రథధారులలో శ్రీరాముడు 


శస్త్రములు ధరించిన వారిలో శ్రీరాముడు తానే అంటున్నాడు భగవంతుడు ఢశసొశాం ధారయిత్తూణాం 
దాశరథి: రామః అవామ్‌. ఇకుడ రాముడు ల్‌; కో లేక పరశురా చే స 
శ ఇక్క ముడు అంటి బలరాముడో లేక పరశురాముడో అనే సందేహం రావచ్చు, 
అలాంటి సంశయానికి అవకాశం లేకుండా, దాశరథిః రామః అన్నారు భాష్యంలో శీ శంకరాచార్యస్వామి. 
దశరథ రాముడు అనే అర్థం స్పష్టమైంది. | | స్ట ' 


శస్తాస్తాలు లేకుండా రాముణ్ణి చూడలేము. సదా కోదండపాణి గానే శ్రీరాముడు దర్శన మిస్తాడు. ఎవరైనా 
శస్తాస్రాలు ఎందుకు ధరిస్తారు? శతు సంహారానికే. మరి, అలాంటపుడు శత్రువును ఎదుర్కొనే సమయాలలో 


మాత్రం ధరిస్తే సరిపోతుంది కదా! సదా శస్త్రధారియె, అస్త ధారియె, కోదండధారియై శ్రీరాముడు ఉండటానికి 
కారణ మేమిటి? 
బాహ్యా శత్రువులు ఎప్పుడో గాని రారు. అంతః శత్రువులు ఎప్పుడైనా రావచ్చు. కామ।క్రోధాది శత్రువులను 
ఎదుర్కొనేందుకు సాధకులు సదా సంసిద్దులై ఉండాలి అని తెలిపేందుకే శ్రీరాముడు సదా కోదండపాణిగా 
దర్శన మిస్తాడు. రామబాణముతో సాటి మైనది లేదు. సాగరాన్ని ఎండింప చేసే శక్తి ఒక్క రామ బాణానికి 
ఉంది. అట్టి అసమాన వైభవము రాను బాణానికి ఉండటం చేతనే, 'శస్త్రధారులలో నేను శ్రీరాముణ్ణు' 
అంటున్నాడు. 


మత్స్యాలలో మకరము 

మకరము జలచరము. మత్స్యజాతికి చెందింది. నిళ్ళల్లో దాని శక్తి అసనూనము. ఆ 
సైతం నీళ్ళల్లో నిలువరించే సామర్థ్యం మకరానికి ఉంది. గజేంద్ర మోక్షంలో కరిమకరుల 
తెలిసిందే కదా! కనుక అట్టి నిరుపమాన పరాక్రమమును మకరంతో సమానంగా వ 
కనుక మకరము ఈశ్వర విభూతి. 


నదులలో గంగానది 
ప్రవహించే నదులలో గంగానది ఈశ్వర విభూతి. గంగాణూ న [ శ్‌ శాన శ 

ఘోషిస్తున్నాయి. మహాత్ములు దివ్యంగా ప్రవచిస్తున్నారు. కనుకనే, 'పవటాంచ నదులలో జాహృ్నని నా ఎభూ 

అంటున్నాడు (స్రోతసామ్‌ అన్మి జాహ్నవీ గంగా). . న్‌ా 
గంగానదికి జాహ్నావీ అనే పేరు కూడా ఉంది. జాహ్నవీ అంటే జహ్ను తనయా అని అర్ధము (జబోష 


Mn 


అ ననన 
విభూతి యోగము = 


తనయా జాహ్నవీ - జహ్ను మహాముని చెవి నుండి పుట్టింది కనుక గంగ జాహ్నవీ అని పిలువ బడింది. 
గంగ వైభవాన్ని వర్ణించడం చేయి నాల్కల ఆదిశేషునికి కూడా సాధ్యం కాదు. హరిహరుల వైభవాన్ని 
తనలో నింపుకున్న గంగమ్మ భూతలంపై ప్రవహించడం మానవులు, మహర్షులు చేసుకున్న పుణ్యము. 
హరి చరణాత్‌ గాం భూమిం గతా గంగా - హరి చరణాల నుండి కదలి భూమిని చేరింది కనుక ఆమె 
గంగ 
హరోత్త మాంగాత్‌ భూమిం గతా గంగా - హరుని శిరస్సు నుండి భూమికి చేరింది కనుక ఆమె గంగ. 
గంగానదిని మనం కేవలం నదిగా చూడటం లేదు. భగవత్స్వరూపంగా భావిస్తున్నాం. భగవతిగా 
ఆరాధిస్తున్నాం. ఈ విధమైన అవగాహనను పాశ్చాత్య దేశాలలో మనం ఊహించ లేము. ఒక నది విషయంలో 
ఇంతటి పవిత్ర భావని అనాదిగా జనుల హృదయాలలో సుప్రతిష్టం కావడానికి గంగ వైభవమే కారణము. 
పవిత్రమైన గంగాతీరం లోనే మహర్షులు తపస్సు నాచరించి తరించారు. ఆ తీరం లోనే పవిత్రమైన 
శాస్త్రే చర్చ విస్తారంగా సాగింది. అక్కడే ఆర్ష సంప్రదాయం వెల్లి వరిపేంది. గంగా జలాలలో హిందువులు 
భగవద్దర్శనం చేస్తారు. ఈ భావన మనకు ఈశ్వర భావన వల్లనే ఏర్పడింది. అందుకే, “నదులలో నేను 
గంగానదిని అంటున్నాడు పరమేశ్వరుడు. గంగమ్మ తల్లి వైభవాన్ని ఒక పుస్తకంగా వ్రాయ గలిగినంత వివరం 
మనస్సు నుండి దొర్లుతున్నా, సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని, చేతులు కట్టేసుకొని, శిరమోడ్బి నమస్కరిస్తూ 
గంగాస్తుతితో తృప్తి చెందుతున్నా! 
భాగీరథి సుఖదాయిని మాతః 
తన జల మహిమా నిగమే ఖ్యాతః, 
నాహం జానే తవ మహిమానం 
వాహీి కృపామయి మామజ్ఞానమ్‌ i 


అమ్మా! భాగీరథీ! సుఖదాయినీ! తల్లీ! నీ పవిత్ర జలాల వైభవమును వేదాలు 
స కాపాడు తల్లీ! 


తెలుసు? తల్లీ! దయామాతా! నేను అజ్ఞానిని. నన్ను 
సర్గాణా మాది రన్తశ్చ మధ్యం చైవాహ మర్జున 1 


క్రీర్రించాయి. సి మహిమను నాకేం 


గ్‌ 32 
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతా మహమ ॥ 
సర్గాణాం-ఆది:-అంతః-చ-మధ్యం-చ-పవ-అహం -అర్హున 
హ్యా-విద్యానాం -నవాదః-ప్రవదతాం-అహం 

Wid విద్యానాం = విద్యలలో 
అర్జున = లన అధ్యాత్మవిద్యా | ఆత్మవి ద్యయు 
wall స్పృసులల నా ప్రవదతాం వాదించు వారిలో 
ఆదిః = ఆది సృష్ద కన వ తలే 
అంతాచ = అంతమును యేం జ వేసే 
మధ్యం చ = స్టితియును 
అహం ఎవ = నేనే 


లలో + విద్యను. వాదించే వారిలో నేను 
అర్జునా! సృష్టుల యొక్క ఆది మధ్యాంతములు నేనే, విద్యలలో నేను అధ్యాత్మ విద్యను 


' చైతన్య భగవద్గీత ల. 


సృష్రులలో ఆది మధ్యాంతాలు 
భూతాలకు ఆది మ సేన 
జే ఎధ్యాంతాలు నే అని ఈ అధాయ లోనే 
క 3 ఇక్కడ మళ్ళీ చెబుతూ ఉన్నా, పునరుక్తి దోషా తా. ౦ లొనే ఇరవయ్యవ శ్లోకంలో చెప్పడం జరిగింది 
AEE సంబంధించిన = న్ని దంచ కూడదు. కారణం దుకు ద్ర చః ti క్‌ 
ష్‌ ఆదిమధ్యాంతాల విషయం. ఇక్కడ చెబుతున్నది సృష్టిలో జరుటుతున ఆం న్‌ 
కూడా ఆదిముధాఇంతాలు తానే అనే విష గ్రా న్నది సృష్టిలో జరుగుతున్న కారా టికీ 
జ్ర ల్లీ అన విషయం. ఒక విత్తనం నాటుతాము - ఇ కార్యా అన్నిటికి 
లానికి నశించి పోతుంది. ఈ చెట్టు సృష్ట్వాదిలో లేదు. సి . అది చెట్టు అవుతుంది. కొంత 
ఆదిమధ్యాంతా జ WR AE - స్పష్ట అంతం నరకు ఉండబోదు. కాని, ఈ చె, 
లేదు న్నాయి, అలా స్పష్ట లోని స్త్పష్టులను చెప్పడమే భగవానుని ఉదేశం౦ క [ ee 
దెశ్యం కనుక ఇక్కడ పునరుక్తి 
విద్యలలో అధ్యాత్మ విద్య 
ఒక్క అధ్యాత్మ విద్యను ప్రక్కన పెడితే, మిగి 
సంబంధించినవే క ల ge ప ళ్‌ అన్నీ అనిత్యాలే. త్రివర్గములకు 
విద ంచె మోక్షానికి సంబంధించినవి కావు. అధ్యాత 
స టవ జనము ఒక్కటె మోక్ష ప్రదాయివి కముక అన్ని విద్యలలో ఆధ్యాత్మ విద్య శప మీదో 
oi కఫ గ శ్యరుని విభూతి అయింది. ఛాందోగ్యోపనిషత్తు లోని నారద సనత్కుమార సంవాదములో 
ఈ విషయం నిస్తారంగా చర్చింప బడింది. 
వాదించే వారిలో వాదము 
వాదము స కె క 
ws కా. గలం. మైనది. కాని, ఈ వాదవిద్యను వినియోగించుకొనే వారి విచారములో భేదాలు 
Pe ? బ్‌ వారిలో ప్రవదతామ్స్‌ వదన భేదం వల్ల వాద, జల్ప వితండములు అనేవి వినిపిస్తాయి. 
అదే “ప్రవదతామ్‌' అని చెప్పడం లోని విశేషము (ప్రవక్షృ ద్వారేణ వదన భేదనా మేవ వాద జుల్ప వితండానామ్‌ ఇహ 
త్రహాణం). 
క వాదము మూడు విధాలు. మొదటిది వాదము. రాగద్వేషాలు లేకుండా కేవలం తత్త నిర్ణయం కొరకు 
చేసే తర్కము వాదము. రెండవది జల్పము. తనది మాత్రమే సత్యమని నిరూపించుకోవడానికి, ప్రతిపక్షమును 
ఖండిస్తూ తన పక్షమును బలపరచుకోవడం జల్పము. మూడవది వితండము. కేవలము పరపక్షమును 
ఖండించడమే ప్రధానంగా పెట్టుకొని సాగే వాదము నితండము. ఈ మూడిటిలో సత్య నిర్దారణకు ఉపకరించెది 
వాద మొక్కటే కనుక, వాదించే వారిలో వాదము భగవ ద్విభూలె. 


అక్షరాణా వుకారో౭_సి క్త ద్వన్ష్యుః సామానకస్య చ| 


అహ మే వాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః I 33 
అక్షరాణాం-అకారః-అన్లి -ద్వంద్వః-సామానికస్య-చో 
అహాం-పవ-అక్షయ:-కాలః-ధాతా-అహం-విశ్చతోముఖిః 

అక్షరాణాం అక్షరములలో ద్వంద్వః చ ద్వంద్వ సమాసమును 

అకారః = అకారమును అస్మి = అయి ఉన్నాను 

అస్మి = అయి ఉన్నాను అక్షయః = నశించని 
సమాసములలో కాలః = కాలము 


i 
| విభూతి యోగము nn 


అ్రహం ఏవ ౫] నేనే ధాతా = ను 
విశ్వలో ముఖి = సర్వత్ర ముఖములు గల అహం _ క్‌. 
సారా! అక్షరాలలో నేను అకారము. సమాసాలలో నేను రంద. స 
పార్ణా ముఫాలుక ద్వంద్వ సమాసాన్ని నేనుక్షయ మెరుగని కాలాన్ని నేను 
వ్యాఖ్య 
అకారము 

నాక్యం లోనే భావం ఇముడుతుంది. కాని పదాలు లేనిదే వాక్య నిర్మాణం జరగదు. అక్షరాలు లేనిదే 
పదాలు ఏర్పడవు. అక్షరాలకు “అ' కారము ఆది. భాషలు ఏవైనా 'అ' ఆపే అక్షరము తోనే ప్రారంభ మవుతాయి. 
డిపడి ఉంటాయి. అంబే ఏ అక్షరంలో 
కలేము. నోరు 


అ శబంలో 
=] 


ఆ తరువాత ఎన్ని అక్షరాలు ఉన్నా అవన్ని “అ శబ్దం తోనే ము 
అయినా “అ వ్యాపించి ఉంటుంది (అశ్నుతే. 'అ' ని మినహాయించి ఏ అక్షరాన్ని కూడా పల 
3రవకుండా ఏదీ పలకలేము. కాని, నోరు తెరిస్తే మాత్రం ముందుగా ధ్వనించేది “అ శబ్దమే. 
ఇదొక గొప్పు బశేషము. ఇందులో భగవదైశ్వర్యం నిండి ఉంది. 

భగవంతుడు ఆదిలో ఉంటాడు. అద్వితియంగా ఉంటాడు. ఆ తరువాత వచ్చే వాటన్నిటిలో వ్యాపించి 
ఉంటాడు. తొను స్వరూపంగా శోభిస్తాడు. కారణంగా స్పష్టిలో రాణిస్తాడు. “అ' కారమూ అంతే. 


పరమేశ్వరుని లాగా ఆరంభంలో ఉంటుంది. అది లేక మరొక అక్షరం ఉండలేదు. ఉన్న అక్షరా లన్నిటిలో 
శ్రానే ఉంటుంది (అకారోవై సర్వ వాక్‌ - వేదం). తాను స్వరూపంగా కోభిస్తూ కారణంగా అన్నిటిలో వ్యాపంచ 
న్ని రూపాలలో భగవంతుడే. 


ఉండే లక్షణం ఆదిదేవునిలో కనిసించినట్లే 'అ' కారంలో కూడా అగుపిస్తూ ఉంది. అ 
“అ స సరో నానారూపా 

అలాగే అన్ని అక్షరాలలో “అ కారమే (అకారోవై సర్వా వాక్‌ స ఏషా స్పర్శ్మోష్మభిః వ్యజ్యమానా బహ్వీ 
న్నిటిలో వ్యాపించి ఉంటుంది 


భవతి). అన్ని అక్షరాలను స్పృశిస్తూ అన్ని అక్షరాలకు స్ఫురణ నిస్తూ 'అికారము అ 
కనుక 'అ'కారము ఈశ్వర విభూతి, 
సమాసాలలో ద్వంద్వ సమాసము 
రెండు పదాలను కలిప్‌ ఒక 
సమాన ప్రాధాన్యం కలిగి ఉంటాయి. 
చేత, ద్వంద్వ సమాసము ఈశ్వర విభూతి. 


మాసము. ఆ రెండు పదాలు కూడా 


పదంగా ఉచ్చరించడము ద్వంద్వ స | 
భిన్నత్వంలో ఏకత్యంగా శోఛించడం 


సమానారం, సమ ప్రాధాన్యంతో 
డా 


జరిగింది. కాని, మళ్ళీ ఇక్కడ 
కాలాతీత మైన కాలము 
కనిపిస్తుంది. 


అక్షయ కాలం 
గణించే వారిలో నేను కాలాన్ని అని ముప్పైయఐ శ్లోకంలో చెప్పడం జరి 
అక్షయ కాలం నేను అంటున్నాడు. సమయ వాచకంగా తెలిస కాలము ఒకటైతే, ee 
తలో కాలం నడుస్తూ ఉంది. ప్రవాహ నిత్వతం ఉన్నందున, అది కూడా అక్ష వ 
హం hs జ 3 ie క్ర, వాస్తవానికి ఇది క్షయ కాలము. 


సరి - సకజేళంగా చెప నవసరం లెదు. కను 
కాని, చేశకాలాదులు పరిచ్చన్నాలు అణ ప్రత్యేకంగా ల క్‌ ము 
పరమాత] అక్షయ కాల రూపుడు. క్షయంగా తెలిస కాలం హౌరా అక్షయ బ్రహ్మమే. కాని, అక్షయ పరబ్రహ్మ 

(౬ 
కాలం కాదు. ఇదే (ప్రధానంగా అర్థం 


సర్వతోముఖ విధాత 


జ న hoo pa 
సర్వ కర్మ ఖల [ప 


క్రానలసీన కాల భేదము. 
ఆయన సర్వతో ముఖుడు. విశ్వతో ముఖుడు. స్‌ 


దాత, లేదా విధాత భగవంతుడే. 


వా చైతన్య భగవద్గీత న. 


ఆయన దృష్టిని తపించ క 
ధరురూ ఎప్పని తప్పించుకో లేదు. ధర్మరూపంలో ఉండి సర్వ కర్మలకు ఫలి 
శ్రేరూప విధాత కూడా తన విభూతియే (ధాతా అహం క శ్రైలకు ఫలితాలను ప్రసాదిస్తాడు కనుక 


oa రృఫలన్య విధాతా జగత విశ్వతో ముఖః సర్వత్ర 
ముత్యం: సర్వహర శ్సాహ ముదృవశ్చ భవిష్యతామ్‌ | 
వ ర్యా క్ష నారీణాం సతి ర్మేధా ధృతిః క్షమా ॥ కి 
మృత్యుః-నర్వహరః-చ-అహం-జద్ధమ-చ-భవిష్యతాం గ 
న న మయా 
మళ = శ్రీః = లక్ష్మియు 
సర్వహరః = సర్వ సంహారకరు డైన వాక్‌ చ = న్‌ 
మృత్యుః చ = మృత్యువును స్మ్భతిః = జ్ఞాపక శక్తి 
భవిష్యతాం = పుట్ట గల వారి మేధా = బుద్దియు 
ఉద్భవః చ = పుట్టుకయు ధృతిః = ధైర్యము 
నారీణాం = స్ర్తీలలో క్షమా = ఓర్చు 
కీర్తి? = క్రీర్తి | " 


వర్టునా! సమస్తాన్ని హలం ముత్సు వును నేనే. అభ్యుదయాన్ని సాధించే వారిలో అభ్యుదయ కారణము నేనే. 
స్తై ర్తి సంపద, వాక్కు స్మృతి, మేధ, దైర్యము, క్షమ - అన్నీ నా విభూతులే. 
వ్యాక 
సర్వహర మృత్యువు 
మృత్యువు సమస్తమును హరిస్తుంది. అట్టి మృత్యువు కూడా ఈశ్వర విభూతియే అంటున్నాడు. 
మృత్యువుకు నర్హ్వవార అనే విశేషణమును ఎందుకు వాడవలసి వచ్చింది? న్ఫుత్యువు సర్వమును హరించక, 
పంచ ప్రాణాలలో రెండిటిని విడిచిపెట్టి, మూడిటిని పట్టుకు పోతుందా? ఈ సందేహాన్ని పరిహరిస్తూ మృత్యువు 
రెండు విధాలు అన్నారు భాష్యంలో ఆచార్యులు. 
మృత్యుః ద్వివిధః ధనాదిహరః ప్రాణహరళ్హో/ తత్ర యః ప్రాణహరః నః నర్వహరః ఇత్యుచ్యతే - హరించే 
స్వభావం గల మృత్యువు రెండు రకాలు. ఒకటి ధనాదులను హరించేది. రెండవది ప్రాణాన్ని హరించేది. 
ప్రాణమును హరించే ఈ మృత్యువే సర్వహరము. 
ధనము, కీర్తి ఇలా హరింప బడేని చాలా ఉన్నాయి. ఆరోగ్యము, ఉద్యోగము, యశస్సు - ఇవన్నీ ఏదో 
ఒకనాడు హరింప బడేవే. కాకపోతే, వాటిని తిరిగి పాందవచ్చు. కాని ప్రాణహర మృత్యువు సర్వమును హరిస్తుంది 
(సర్వం హరతీతి నర్వవార వృత్యువి. అందుచేత అది ఈశ్వర విభూతి. 
అభ్యుదయ ప్రాప్తి 
జీవులు ప్రవృత్తి నివృత్తుల ట్ర 
మోక్షము కానిది అభ్యుదయము. అంటె, సుఖ హేతువులైన ధర్మ, ఉక కాలాలు, bs అను ఎజ్రా 
హీతువులు కావడానికి పుణ్య ఫలమే కారణం. కనుక పుణ్య భావన, అణ్య రం? ను ep sat 
మూడు పరమేశ్వరుని రూపాలే కావడం చేత వీటి వల్ల లభించే అభ్యుదయము మాడా బలల స్స” అ 


దట నందా తనలా టా. 


“ అన గం పక్‌ ఇదం 
ద్వారా సాందేవి అభ్యుదయ నిశ్రేయసలు. నిశ్రేయసము అంటె మోక్షము. 
వర్గములు సుఖి 


ఆ mm విభూతి యోగము = 


స్త సంపదలు 
మ జే 

అ pe ధర్మపత్ని అంటే, భర్తతో ధర్మాచరణములో పాలు పంచుకొనే ప్రీ 
దె అవని ఓక అ - పురుషుడు పూర్యం ఆచరించిన ధర్మఫలంగా ప్రొప్తించినది అని మరొక అర్థము. ప్రతి 


కి సప్త సంపదలను ఆశిస్తాడు. అవే సప్త ధర్మపత్నులు. వారు (1) కీర్తి దేవి (2) శ్రీదేవి (3) వాగ్దేవి (4) సతి 


చభి (5)మేధా దేవి (6) ధృతీ దేవి (7) క్షమా దేవి. ధర్మాచరణంలో ఉండే మోక్షప్రియులకు ఈ సప్త సంపదలు 
అనాయాచితంగా, ఈశ్వర కృపచే లభిస్తాయి. ఇవన్నీ ఈశ్వర విభూతులు. ఇది తాత్విక అవగాహన. 


ఇదే గాక, ఈ ఏడు శుభ లక్షణాలు స్ర్తీలలో ఉంటాయని, వారి కారణంగా పురుషులకు లభిస్తాయి 
అనేది మరొక అర్ధము. ఈ లక్షణాలు పురుషులలో కూడా ఉన్నప్పటికీ, స్రీలకు ప్రాధావ్యాన్ని, ప్రథమ స్టానాల్న 
లని పరమేశ్వరుడు సంకల్పించి ఉండొచ్చు. ఇది సామాజిక స్పృహతో చెప్పిన భావము. 


ఇల్ఫా 
ఇక పొరాణికంగా చూస్తే స్వాయంభువ మనువు కుమార్తె ప్రసూతి దక్ష ప్రజాపతి భార్య. వారికి ఇరవై 


నాలు మంది కుమార్తెలు. ఇప్పుడు మనం చూచిన దేవీ సప్తకము వారిలో ఉన్నారు. 
న. 
ప్రసూతీదక్షుల కుమార్తె లైన కీర్తి దేవి, మేధా దేవి, ధృతి దేవి - ఈ దేవీ త్రయము యముని భార్యలు. 
సతీదేవి అంగీరసుని అర్జాంగి. కమాదేవి పులహుని భార్య. శ్రీదేవి విష్ణుపత్ని, వాగ్దేవి బ్రహ్మసతి. సీరిలో ఒక్కు 


శ్ఞోదీవి మాత్రం ప్రసూతీదక్షుల పుత్రిక కాదు, పత్రిక. దక్ష ప్రజాపతి మరొక కుమార్తె యైన ఖ్యాతీ దేవికి 


భృగువు వలన కలిగిన పుత్రికే శ్రీదేవి. అందరూ ఐశ్వర్య రూపాలే. భగవ ద్విభూతులే. 
బృహత్సామ తథా సామ్నాం గాయత్రి ఛన్దసా మహమ్‌ | 
మాసానాం మార్గశీరోవ_ హ మృతూనాం కుసుమాకరః ॥ 35 
బృహత్సామ-తథా-సామ్నాం-గాయత్రీ-ఛందసాం-అహం 
మాసానాం-మార్గశీర్ష:-అహం-బుతూనాం-కుసుమాకరః 
= అలాగే మాసానాం = మాసములలో 
అ = నేను మార్గశీరు = మార్గశిర సట 
అహం వ | _ 
సామ్నాం = సామృక్కులలో ssn న్‌ పతే 
బృహత్సామ బృహత్సామమును యం క ప 
ఛందసాం = ఛందస్సులలో కా 
గాయత్రీ = గాయత్రీ ఛందస్సును 


ఫందస . మాసాల శీర్మా 
అర్జునా! సామగానములలో నేను బృహత్సామము. ఛందస్సులలో నేను గాయత్రిని. మాసాలలో మార్గ శిర్వాన్న్‌ 


బుతువులలో వసంతాన్ని 
వ్యాఖ్య 


సామములలో బృహత్సామము 
సామ వేదము గాన ప్రధాన మైనది అ 
గానములకు కొన్ని ప్రత్యేక నామా లున్నాయా. వౌ 


రాగయుత మైన బృహత్సామము ప్రాముఖ్యాన్ని, 


వి చెప్పుకున్నాం. హెమగానాలలో వివిధ రాగ స్వరాలతో సాగ 
ని చెప్పుకున్నాం. గాః బొాహత్యామము. శ్రావ్యమైన, 
టీలో ప్రసిద్ద మైనది, ప్రముఖ మైనది బృహత్సానుము. శ్రావ్య 
ప్రాధాన్యాన్ని బట్టి ఈశ్వర విభూతి అయింది. 


జా దెతన్య భగవద్దీత 


mm — 
భఖభందస్సులలో గాయత్రి 


నా bs మంత్రము వేదరూప మని, వేద సారమని ప్రసిద్ది. ఈ మం 
న సంస్కార సందర్భమున గాయత్రీ మంత్రోపదేశము చేస్తారు. 
జీవితంలో సరియెన నిర్ణయాలు తీసుకోవడానికి స్ప 
సాననం చేయమని ప్రార్థించడమే గాయత్రీ మంత్రము 
ద్రష్ట 


ప్టప్రమైన ఆలోచనా విధానం సాగే లాగున బుద్దిని 
పధాన విషయము. థె 
é Be విశ్వామిత్ర మహర్షి నుంత్ర 


గాయత్రీ మంత్రములో ఇరవై నాలుగు అక్షరా లున్నాయి. రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోక 
లున్నాయి. ఆ ఇరవై నాలుగు వేల లోని ప్రతి వెయ్యిలో, మొదటి శ్లోకం లోని ప్రారంభ అక్షరాని గమ. 
మొత్తం మూత రై క్షరాన్ని (గ్రహిస్తే 
త్రం ఇరవై నాలుగు అక్షరాలు అవుతాయి. ఆ ఇరవై నాలుగు అక్షరాలతో కూడినదే గాయంతి మం|త్రము 
తి arden యాట. కాలలో సంపూర్ణ రామాయణము: పరిక్షిస్తరగా' అర్ధ మపుతులడు ధావివే 
(౬ అము అం వ 
గాయత్రిని ఇటు మంత్రము గాను గ్రహించ వచ్చు, అటు ఛందస్సు గాను [గ్రహించ వచ్చు. గీతలో 
శ్లోకాలు మనకు అనుష్టుప్‌, త్రిష్టుప్‌ ఛందస్సులలో ఉంటాయి. గాయత్రీ ఛందస్సు వేదం లోనే ప్రశస్తము. 
మహిమాన్విత మైనది, మహాద్భుత మైనది కానడం చేత గాయత్రి ఈశ్వర విభూతిగా అలరారుతోంది... 
మాసాలలో మార్లశర్షము 
మాసాలలో మార్గశీర్షము ఈశ్వర విభూతి. మృగశిర నక్షత్రముతో కూడిన పున్నమి మార్గశిరము (యృగశీర్ష 
నక్షత్ర యుక్తా పూర్ణిమా మార్గశీర్షి). ఇది పాడిపంటలు పుష్కలంగా ఉండే మాసము. ఈ మాసంలో ప్రాణులు 
శక్తివంతంగా ఉంటాయి (నవా శకౌ). వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుంది. చలి, ఉష్ణము, గాలి అధికంగా 
లేకుండా, శీతోష్ణ స్థితి సమంగా ఉంటుంది. శీత వాత ఆతప శూన్యంగా ఉండటం చేత ఈ మాసము సుఖ 
హేతువు. తపో వ్రత దానాలకు అనువైన మాసం. మార్గశీర్ష మాసము యొక్క విశిష్టత ఎంతైనా ఉంది. 
ప్రస్తుతం నూతన సంవత్సరం చైత్ర మాసంతో ప్రారంభ మైనట్టు, మహాభారత కాలంలో మార్గశీర్షంతో 
(కొత్త సంవత్సరం ఆరంభమయ్యే దని మహాభారతము - అనుశాసనిక పర్వం చెబుతూ ఉంది. 
భగవద్గిత కూడా మార్గశీర్తంలో శుద్ద ఏకాదశి నాడు ఆవిర్భవించింది. ఆ రోజే మనం గీతా జయంతి 
జరుపుకుంటాము. * ఇవన్నీ ఈశ్వర విభూతులే. అందుచేత, మార్గశీర్షము ఈశ్వర విభూతి, 
బుతువులలో వసంతము 
బుతువులలో వసంతము ఈశ్వర విభూతి. సర్వ సుగంధ పుష్పములకు ఆకరమైన, అతి రముణీయ 
మైన బుతువు నసంత బుతువు. వనన్తి సుఖం యథా తథా అన్మిన్నితి వనంతః- దేని యందు జను లందరు 
సుఖంగా ఉంటారో, అదే వసంతము అని అమరసింహుడు నిర్వచించాడు. ఇదొక అందమైన, అద్భుతన్రున 
అసమానమైన బుతువు. see 
హాయిగా సుంట, శరదృతువు సమాప్త మయ్యే సరికి రోగాలు (ప్రారంభ య. కాల్ల ait 
నూసాలలో యముడు స్వెరవిహారం చేస్తూ ఉంటాడు. ఈ రెండు నూసాలు యముని కోరలు అన్నది శాస్త్రం 
(కార్తీక మార్గశిరౌ యమదంప్రా). ఏ చిన్న రోగ మొచ్చినా, వచ్చింది చచ్చేందుకే అంటూ యముడు ప్రాణాల్ని 


హవన అ దరి కూడా కలిని వచ్చింది. 
270 హా సూజ్య స్వామీజీ గతా జయంతి రోజు వుట్టారు. ఆ రోజే వైకుంఠ ఎకాదిల ఓ 


బ్రమౌంతం సంచిలో వేసుకొని పోతూ ఉంటాడు. ఇక హేమంత శిశిరాలలో శీతబాధ ఎలాగూ తప్పుదు. 

వసంత వపు; ఒక్కటే సుమ సౌరభాలను, ఫల సుగంధాలను వెదజల్లుతూ లోకాన్ని ఆనందింప 
చేస్తుంది ననన్తః వుప్పు నమయః పుష్పాణాం సమయః కాలః పూలు పూచే కాలము వసంతము. అందుకే అది 
కుసుమాకరము. వర్ష తాప శైత్య రోగాదీనాం అభావాత్‌, స బుతుః సుఖ మేవ జనయతి - వర్షము, తాపము, 
కీతము, రోగాదులు ఉండవు కనుక వసంత బుతువు సుఖాన్ని కలిగిస్తుంది. చెట్లన్నీ పచ్చని కాంతులతో, 
తరువు లన్నీ ఫలపుష్పాదులతో శోభాయమానంగా గోచరించే ఈ పపిత్ర వసంత బుతువు లోనే ధర్మరూపుడైన 
క్రీరామచంద్రుడు అవతరించాడు. ఈ విధంగా ఎన్నో అద్భుతాలకు ఆలవాలమైన వసంత బుతువు ఈశ్వర 
వభూతిగా విరాజిల్లుతూ ఉంది, 


ద్యూతం ఛలయతా మస్మి తేజ స్తేజస్వినా మహమ్‌ । 

జయో౭_స్మి వ్యవసాయోం స్మి సత్వం సత్వవతా మహమ్‌ ॥ 36 
ద్యూతం-ఛలయతాం-అస్తి -తేజు-తేజస్వినాం-అలహం 
జయః-అస్మి-వ్యవసాయః-అస్మి-సత్త్వం-సత్త్వవతాం-అహం 


జః “వను = 

హాల వ్వవసాయః = వసాయము 

అ యతాం = మోసము చేసే వాటిలో ష్‌ ణా pas ఉన్నాను 
ల = జూదమును స్‌ క 
గతం క అహం జ 

ర. స్థనం సక్వవతాం.సాతుల యొక్క 
క | = జయమును స్తా జ సనక 
నా = అయి ఉన్నాను ళు న 


మోసగాళ్ళలో జూదము నేను. తేజోవంతులలో నేను తేజస్సును. నేను జయాన్ని, ఉద్యమాన్ని సాత్త్వికులలో 
సత్త్వము నేనే. 
వ్యాఖ్య 
జూదము 
నో అంటే మోసము, లేదా వంచన. 'మోసాలలో (ఛలయతాం) నేను ry నక క. 
క ఇట్‌ ఈశ్వర విభూతిగా వర్షించాడు భగవంతుడు, సాల ళ్‌ pha tn 
క్రీడను ఆడకూడ దని వేదం నిషేధం విధించింది. అలాంటి దానిని తన విభూతిగా భిగ వ నో నన్నారు. 
సూర్యోదయం కాగానే మంచివే గాక చెడు విషయాలు aera “rn ల 
కం అన్నిట లా: మ బెస్టా శ్‌ అ స్ట గా ప్రస్తావనలో కేంద్ర విషయం. 
సంది ఏదెనా ఉంటే, దానిని మనస్సు నుం లి, సత 'ప్రశ్హా షా 
వా ఆట కాదు. కుట. ఆపితే వినోదాన్ని పంచాలే గాని గుండెల్లో పము ల అవ త 
న్నివ్యాలే గాని బ్రతుకుల్ని నాశనం చేయకూడదు. జూదం ఎందరి జతలు ఎ అ అ కలో 
దీపాలు ఆర్పేసింది! ఎన్ని రాజ్యాలను కూల్చేసింది! ఎందరు ప్రభువుల కాం కుక 
జూదము ధనాన్ని, ధర్మాన్ని రెండిటిని నశింప చస్తుంది. 
ఓటములు లేవు. అపజయమే ఉంది. అనర్థమే ఉంది. అపకిర్తి మౌతై + . 


హూ చైతన్య భగవద్గీత పత. 


ఓడిన వాడు గెలిచిన వాడు కా 
కాడు, నిజమే. మరి గెలిచిన 
ప మడాదు సుఖాన్ని పొందడం వాస్తవానికి సుఖం క్రిందికి వస్తుందా? — ఒకరిని దుఃఖానికి గురి 
జూదంలో పాల్గొన్న వాడు ఎవడైనా, బ్రతుకులో ఓడిపోయిన వాడే కాని గెలిచే మా ఎమి సాధించాడు? 
వాకాని క్ష వ 
| కి ఉపయోగ పడిన అగ్ని మంచిది. మరి గృహ దహనం చేసిన అగ్సి చెడ్డదా? 
దా! భగవ ద్విభూతియే కదా! దేనిని వినియోగించు కోవాలో, ఎలా వి లం Ed 
అంతే. | నియోగించు కోవాలో తెలిసి ఉండాలి 
జూదము ఈశ్వర నిభూతి. దానిని మంచికి వి 
. క వినియోగించు కోవచ్చు. లేదా దారి త 
క = ఎ చెడుకు, ఇ 
“కు సరం కోవచ్చు. అలా దారి తప్పిన బుద్ది చేసే వంచనే జూదము. ఆ బం 
షయంల్‌ ఉపయోగిస్తి, ఉత్తమ ఫలితాలను అందుకోవచ్చు, పరమాత్మనే గెలుచుకోవచ్చు నల. 
చెప్పడమే ద్యూతక్రీడా ప్రసంగము. స్ట త న aS 
తేజోవంతులలో తేజము 


తేజము అంటే ప్రభావము. ఎక్కడ ఏ విధమైన ప్రభావము గోచరించినా, అది భగవ ద్విభూతియే. ఆ 
(ప్రభావము విద్యకు సంబంధించింది కావచ్చు, సాహిత్యం కావచ్చు, సంగీతం కావచ్చు, కళ కావచ్చు, నాట్యం 
కావచ్చు, వకృృత్వము కావచ్చు, బలం కావచ్చు - ఏ ప్రభావమైనా, దాని యొక్క సను(గ నరూనమును అ 
ఉన్న ఈశ్వరుని నుండే అందాలి కనుక తేజోవంతుల లోని తేజము ఈశ్వర విభూతి. " 
జయ విభూతి | 
జయము తెలియని వారు లేరు. అసజయ మెరుగని వారూ లేరు. వరద ప్రవాహంలో చిక్కుకొని కొందరు 
గట్టున పడతారు. కొందరు గుట్టుగా మునిగి పోతారు. గట్టున పడితే జయము. మునిగి పోతే అపజయము. 
జయాపజయాలలో మునిగి తేలే మానవాళి గొప్ప జయాన్ని పొందితే, ఆ వైభవము పరముశ్వరునిదై ఉంటుంది. 
అందుకే అది జయ విభూతి. 
ఉద్యమ విభూతి 
ప్రయత్నం లేని వారు ఫలితాలను సాధించ లేరు. ప్రయత్నాన్ని 'ఉద్యమం' అంటారు. దానిని ప్రస్తుత 
శ్లోకంలో వ్యవసాయః అంటున్నాడు. సరియైన మార్గంలో చరించడమే ఉద్యమించడము. ఉద్యమము, సాహసము, 
ధైర్యము, బుద్ది, శక్తి పరాక్రమము - ఈ ఆరు లక్షణాలు ఎవరిలో ఉంటాయో, వారికి జయమే గాని అపజయము 
ఉండదు. ఈ జయ లక్షణాలు కల వారికే దైవ సహాయం ఉంటుంది (షదోతే యత్ర వర్తన్లే తత్ర దేవః నసహాయక్టృత్‌. 
జయ లక్షణాలలో ప్రయత్నము మొదటిది. అది ఈశ్వర విభూతి. 
సాత్త్వికులలో సత్త్వము 
మాయ త్రిగుణాత్మికము. మాయను ఉపాధిగా కల వాడు ఈశ్వరుడు, లేదా మాయావి. మాయ వ్ర 
ఉపాధే అయినా, అది తన ఆదీనంలో ఉంది. నూయలో రజోగుణ ముంది. తమోగుణ ముంది. కొని, అణ 
పరమేశ్వరునిలో లేవు. భగవంతుడు సర్వజ్ఞుడు కనుక ఆయని సత్త్వ స్వరూపము. శుద్ద సత్వము. ఈ సత్త్వ 
ప్రభానం చేతనే ఆయన ముల్లోకాలను పాలిస్తున్నాడు. " 
అలాగే ఎవరైతే రజోగుణ, తమోగుణాల వలలో చిక్కకుండా సత్వ ప్రధానులై చరిస్తాం , 
సత్త్వము ఈశ్వర సంబంధ మైనది కనుక ఆ సత్యము ఈశ్వర విభూతి. 


వారి లోని 


5 జ్‌ 
వృష్ణనాం వాసుదేవోలి_స్మి పాణ్ణవానాం ధనంజయః | 


మునినా మ ప్యహం వ్యాసః కవీనా ముశనా కవిః ॥ 37 
వృష్ణీనాం-వాసుదేవః-అస్లి-పొండవా॥ 
మునీనాం-అపి-అహం-వ్యాసు-కవీ pu 
అహం క్‌ ప a మునీనాం = మునులలో 
§ = ల i క టే 
పుం... =... వాసుదేవడ్డి నత్త అ 
పాండవానాం = పాండవులలో '  ఉశనాకవిఃఅపి = శుక్రాచార్యుడ్డి 
ధనంజయః = ధసంజయుజ్టి అస్మి = అయి ఉన్నాను 


అర్జునా! యాదవులలో నేను వాసుదేవుణ్ణి, పాండవులలో అర్జునుణ్ణి. మహర్షులలో వ్యాసుడ్ణి. కవులలో 


శుక్రాచార్యుని. 
వ్యాఖ్య 

యాదవులలో వాసుదెవుడు 

యాదవులలో వాసుదేవుడు తానే నట. వసుదేవుని కుమారుడు వాసుదేవుడు. ఆయనే శ్రీకృష్ణుడు 
(వసుదేవస్య అపత్యం). 'వాసుదేవ' నామంలో రెండు పదా లున్నాయి. రెండు పదాలు ఒకే వ్యక్తిని అభివర్షిస్తున్నాయి. 

వాసుక్చ అసౌ దేవశ్త - వాసుదేవః - _'వాసువు', 'దేవుడు' అనే రెండు పదాలు కలిసే వాసుదేవుడు. 
జగతులో అందరి హృదయాలలో ఉండేవాడు కనుక ఆయన వాసువు (వాసుః జగత్యాం సర్వ హృదయే వసతీతి 
వాసుల) ప్రళయకాలంలో జగత్తు విలీన మైనపుడు, తానొక్కడే ప్రకాశిస్తాడు కనుక దేవుడు (దేవః కల్పాంతే 
దీవ్యతీతి దేవల). ఈ విధంగా సద్రూపుడై వాసువైన దేవుడు వాసుదేవుడు. గీతను బోధిస్తున్న వాడు. 
పాండవులలో ధనంజయుడు 

చెప్పే వాడే కాదు, వినే వాడు కూడా తానే నట. అతడే పాండవులలో ధనంజయుడు. అంటే, అ 
ధనం జయతీతి ధనంజయః - రాజసూయ యాగ సమయంలో ధనమును విశేషంగా ఫాధించుకొని వచ్చాడు 
కనుక అర్హునుడు ధనంజయుడు. కానీ, ధనమును సాధించిన వాడు ధనమును న్య య ఆపరు 
అంతేగాని చి అబేడు కావి, అరునుడికి ధన స్పుహ లెదు. కలా 
అంతేగాని, ధనమును జయించిన వాడు కాలేడు. కాని, అర్జు en rs 
లేక ఓ చేత అరునుడు ధనంజయుడు. కనుకిణ, E 
అరునుని వశ పరచుకో లేక ఓడి పోయాయి. అందు స సా టా టు క 
చేస్తున్నాడు. ప్రాపంచిక వ్యామోహాలు ఉండేవాడు మోక్ష ప్రధానమైన గీతా సృయూషమును పానం చే 
ఇదంతా ఈశ్వర వైభవము. చెబుతున్న గురువే శిష్యుడై ఏంటున్న వైనము, 
లా wigs డే మునులలో వ్యాసముని. వ్యాసో 


శ్‌ నే నట. అత 
వాడు కూడా తానే న 
| ర జ్ఞానం కల వారిలో వ్యాసుడు 
౨ ౯ 


చెపేవాడు, వినేవాడే కాకుండా (బ్రా gms 
వ వ్యాసుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు. సర్య పదా 
ప మపి అహం వ్యాసలి. 


డయ్యాడు (వ్యాసః విభజతే). 


నాకా వగ తుడే (స పదార్ధ జ్ఞానినా " 
సాక్షాత్తు భగవం సర్దు అరా ఆ డు. వేదములను విభజించి వేదవ్యాసు 
అష్టాదశ పురాణాలతో 


వ్యాసుడు అమోఘమైన జ్ఞాన సంపన్ను ey 
ఫీ వక ఆయన సర్వజ్ఞుడు. మహాభారతం, భాగవతం, 


సర్య జానము ఆయనకు ఉంది. 
ళా న నాలాల 


3-18 


చైతన్య భగవద్గీత న. 


పొటు (బ్రహ్మసూ(తాలు రచించి సూతకా 
గల Ws bs ౦ (త్రకారు డయ్యాడు. ఇంతటి జ్ఞానం ఉండబట్సే, సాక్షాతు 
దతను (గ్రంథస్థం చేయ గలిగాడు. భగవద్దీతను బోధిసున TA Cen 
(శ్రవణం చేసూ, తానే వాసుడె గీతను (| కను న i శమ్మ్యదుగా ధనంజం 
రౌ $సుడై గీతను రచించాడు. చెప్పిన వాడు తానే. వినినవాడు తానే ౫? యుగై 
ఉత్తమ పురుషుడుగా వక్త యెన వాసుదేవుడు (అహం), మధ్యమ పురుషుడ - వ్రాసిన వాడూ తానే 
(త్వం), (ప్రథమ పురుషుడుగా రచయిత అయిన వ్యాసుడు త. మ. శ్రోత యన ధనంజయుడు 
స్వరూపమే. ఏకత్వమే. అద్వెతమే. అందుకే గీత అసమానమె, అదుతమై త నా ల "ie 
కీర్తింప బడుతోంది. హై, అద్భుతము అలరారుతొంది. భవద్వేషిణీమ్‌ అంటూ 
కవులలో ఉశనుడు 
కవి అంటే క్రాంతదర్శి. త్రికాలవేత్త అని అర 
= చే ప్త చుం. జ బవ 
గోచరించని వాటిని దర్శించే స అంటే అరం చేసుకొనే క ల వ 
ర కొన వారు. సూక్ష్మార్హ వివేకులు. అట్టి వారిలో ఉశనా కని 
భగవ ద్విభూతి (కవీనాం క్రాంత దర్శినాం ఉళనా కవిః అహమస్శి. . | 
) పంప అంటే భృగునందనుడైన శుక్రాచార్వుడు. దైత్యులకు గురువు (దైత్యానాం గురుఖ సదా 
అసురుల శ్రేయస్సునే వాంఛించే వాడు. అందుచేత అతనికి ఉశనా కవిః అనే పేరొచ్చింది (ఉశనాః వప్టి ఇచ్చతి 
దైత్య శ్రేయః ఇతి ఉశనాఖ. త్రికాలజ్ఞుడైన శుక్రాచార్యుడు దైత్యుల శ్రేయస్సు కోరుతూ ఉండినా, ఆయన మాట 
వినని కారణంగా దైత్యులు పరాజితు లయ్యారు. మహాజ్ఞాని అయిన శుక్రాచార్యుడు శుక్రనీతి అనే ధర్మశాస్త్రాన్ని 
కూడా రచించాడు. ఓ ఆ 
దణ్లో దమయతా మస్మి నీతి రస్మి జిగీషతామ్‌ | 
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతా నుహమ్‌ ॥ 38 
దందూ-దమయతాం-అస్తి -నీతి:-అస్లీ -జుగీపతాం 
మొనం-చ-పవ-అస్త -గువ్యానాం-జ్లానం-జ్ఞానవతాం-అహం 


అహం = నెను అస్మి = అయి ఉన్నాను 
దమయతాం = దండించే వారిలో గుహ్యానాం డా రహస్యములలో 
దండః = దఠదము మౌనం చ ఏవ = మౌనమును 
అస్మి = అయి ఉన్నాను జ్ఞానవతాం = జ్ఞానము గల వారిలో 
“జిగీషతాం = జయము కోరే వారిలో జ్ఞానం = జ్ఞానమును 
నీతిః = నీతిని అస్మి = అయి ఉన్నాను 
అర్జునా! దండించే వారిలో దందాన్ని నేను. జయము కోరే వారిలో నీతిని. రహస్యాలలో నేను మౌనం. 
జ్ఞానవంతులలో జ్ఞానము నేనే. 
వ్యామ్యు 
దండించే వారిలో దండము . 
సమాజ అభ్యుదయానికి శిక్షణ ఎలా ప్రధానమో, శిక్ష కూడా అలాగే ప్రధానము. క్రమశిక్షణ ఉన్నను? 
. స పహ నడుస ౫. బతికించే వారిని శిక్షణలో ఉంచడానికి ఉపయోగపడి శిక్షా 
సమాజం ప్రగతి వైపు నడుస్తుంది. ధర్మాన్ని అతి ల్‌ 
కార్యము లేదా దండన క్రియ భగవ దైశ్వర్యమే. నియతిని కాపాడుతూ ఉంది కనుక అది విభూతి. 
క ధర్మ 


శిక్షణ నివ్వడానికి లేదా శిక్షించడానికి ధర్మశాస్తా లున్నాయి. ధర్మం దైవ స్వరూపము కనుక 


—— 274 


విభూతి యోగము ——ొ 


శాస్త్రాల రూపంలో జన కూడా దైవమే, దైన విభూతియే. కనుక, దండనీతి భగవ త్వరూపము. 
ం ణే a 

తండ. అందీ దండము చేతల ఏంటట ఆ ర wai, మం. 

స్త క . దండించేవాడు, దండనక్రియ, దండనితి 
అన్నీ సమాజ కళ్యాణానికి దోహద పడుతున్నాయి కనుక అవన్నీ ఈశ్వర వైభవాలే. 
జయింబే వారిలో సీత క 

జయించాలి అనే కోరిక గల వారిలో (జిగీషతాం జేతుమ్‌ ఇచ్చతామ్‌) భగవంతుడు నీతి (నీతిఐ.. నీతి 
అంటే న్యాయము. ఆచార వ్యవహారాలలో పాటించ వలసిన ధర్మము. జయము కోరే వారికి జయోపాయం 
తెలియాలి. న్యాయం తప్పకుండా, ధర్మం తప్పుకుండా ప్రవర్తించడమే జయానికి ఉపాయము. ధర్మమేవ జయతే 
ధర్మానికి జయమే కాని అపజయం తెలియదు. రాజదండము ఎంత ప్రధానమో, రాజనీతి కూడా అంత 

(ప్రధానము. దండనీతి - రాజనీతి పరస్సరాధీనంగా ఉంటాయి. కనుక అవి ఈశ్శర విభూతులు. 


రహస్యాలలో మౌనం 
రహస్యాలను రక్షించుకోవడానికి మౌనమే ఉపాయము. అందుచేత గోపన హేతువైన మౌనం ఈశ్వర 
విభూతి. కొందరు విలువైన సంపదలను దాచుకుంటారు. అది రక్షణ అణ భావిస్తారు. కాని, మౌనం అలవడని 
కారణంగా వారికి తెలియకుండానే రహస్యాన్ని బహిర్గతం చేసి, దొంగతనానికి అవకాశ మిచ్చి, ఆ తరువాత 
దాచుకున్నది పరులు దోచుకు పోయారని దుఃఖిస్తూ కూర్చుంటారు. దాచుకున్నది ఎంత విలువైన దైనా 
కావచ్చు. దానిని రక్షించుకోవడానికి ఉపయోగపడే మౌనము అంతకన్నా విలువైనది. అట్టి మౌనము ఈశ్వర 
విభూతి (గుహ్యానాం మౌనం అహము. 
దైవ విభూతి కావడం చేత మౌనం దివ్యమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. మౌనంగా ఉండ గలిగితే 
కలహాలు తలెత్తవు. అపార్థాలు అగుపించవు. అసత్య భాషణం ఉండదు. కాలహరణం జరగదు. నిన్ను నీవు 
చూసుకొనే అవకాశం కలుగుతుంది. ఘర్షణలు బాహ్యంలో ఉండవు కనుక ఆంతర్యం కూడా ప్రశాంతంగా 
ఉంటుంది. 
జ్ఞానవంతులలో జ్ఞానము 
జ్ఞానులలో జ్ఞానము పరమేశ్వరుడే. ఇక్కడ జ్ఞానము అంటె మోక్షసాధన మైన జ్ఞానము. ఆత్మయే 
బ్రహ్మము అనే బ్రహ్మాత్మైక్య విషయ జ్ఞానము. సర్వ అజ్ఞాన ఏరాధి అయిన జ్ఞానము... నాక్‌ భార రూప 
జ్ఞానము. ఈశ్వరుడు, ఈశ్వర జ్ఞానము వేరు కానందున, జ్ఞానవంతుల హృదయాలలో నిక్షిప్తమై ఉన్న 
ఆత్మజ్ఞానము ఈశ్వర విభూతియే. 
యచ్చాసి సర్వభూతానాం బీజం తదహ మర్దున 1 క 


న తదస్తి వినా యత్య్యా న్మయా భూతం చరాచరమ్‌ ॥ 3 
యత్‌-చ-అపి-సర్వభూతానం-బీజం-తత్‌-అహం-అర్జున స 
న-తత్‌-అస్తి-వినా-యత్‌-స్యాత్‌-మయా-భూతం-చరాచరం యంత 

బీజం = ఉత్వేత్తి కారణము 
అ = 4 క తత్‌ అపి చ = అది కూడా చ 
సర్పడాతానాం ₹ సకల భూతములకు | ల్వ్వ అనే క 


—— చైతన్య భగవద్గీత ల. 


యత్‌ = ఏ 
త్‌ వై 
చరాచరం = చరాచర రూపమైన లే అక 
భూతం = భూతసమూహము క్షా! పం శల 
మయా వినా = నేను లేకుండా - కట 
అర్జునా! సర్వ ప్రాణుల పుట్టుకకు కారణమైన బీజము నేనే. ఈ చరాచర ప్రపంచంలో నేను లేని వస్తువే లేదు 
వ్యాఖ్య 


పరమేశ్వరుని విభూతులు దివ్యములని భగవంతుడే స 
సాయంగా చెసొడు 
దివ్యమైన ఈశ్వర విభూతులను పరమేశ్వరుని నుండే కే. గలగడ ge (దివ్యాహ్యోత్మా విభాతయ్యు, 
శోకంలో అం గతౌ భక్తుల అదృష్టము. రన 
సర్వ వి ష gee Sen: Hor 
సర్వ విభూతుల సారంగా బీజ విభూతిని గూర్చి ప్రవచించి ఈ శ్లోకం వద్ద విభూతులను సమాప్తం చే 
బీజ విభూతి 
. బీజము అంటె విత్తనము. కారణాన్ని బీజము అంటారు. మొలకెత్తే శక్తి బీజంలో ఉంటుంది. అలాగే 
సర్వ ననా లక ప్రరోహ కారణమైన భగవానుడు సృష్టికి ఆదిబీజము. ఆయన నుండే స్పష్టి ఆవిర్భవించింది 
జ్‌ కే, | డై శ 
ఈ సృష్టిలో ఉన్నదంతా ఈశ్వర జ్ఞానమే. అందుచేత, ఆది బీజమైన భగవంతుడు ఈ సృష్టికి నిమిత్త కారణ 
మయ్యాడు. డ్‌ అదీ 
కా na నపుడు వ. స్వప్ష ప్రపంచాన్ని సృష్టించు కుంటాము. మనం స్పష్టించుకొనే కలను ఏ వస్తువుతో 
సుకుంటాము? మన జ్ఞానం తోనే సృష్టించు కుంటాము. మనది కొని విషయం కలలో లేదు. కల 
లోని జ్ఞానము మనదే కనుక, మన కల మనకే అర్థ మవుతుంది. ఒకరి కల మరొకరికి అర్ధం కాదు. 
కల లోని విషయాలన్ని మార్పు చెందు తున్నాయి. మేలుకున్న తరువాత లేకుండా పోతున్నాయి. అయినా, 
కలకు సంబంధించిన జ్ఞానము మన కుంది. కల మార్పు చెందినా, మేలుకున్న తరువాత మాయమైనా, కలగన్న 
నాలో, నీలో ఏ మార్పు లేదు. కలను తయారు చేసుకోవడానికి మనం మారలేదు. కలలో ఏవేవి జరుగుతున్నా, 
మనలో ఏ మార్పు లేదు. మేలుకున్న తరువాత కల లోని నామరూపాలు మాయమై పోయినా మనం మారలేదు. 
కల గనే టప్పుడు కలలో ఉన్నది మన చైతన్యమే. మన జ్ఞానమే. మన జ్ఞానమే ఏ విధమైన మార్పుకు 
లోను కాకుండా కల కనడానికి కారణమైంది. బీజమైంది. అంటే, సంభవ కారణమైంది. 
అలాగే, ఈశ్వర జ్ఞానమే తనలో ఏ విధమైన మార్పు లేకుండా ప్రపంచ సృష్టి, స్థితి, లయాలకు కారణమైంది. 
అందుచేత, చెట్టుకు కారణం విత్తన మైనట్టు, సర్వ భూతాల ఉత్పత్తికి పరమేశ్వరుడు బీజ మయ్యాడు. కారణ 
మయ్యాడు. కాకపోతే, చెట్టుకు కారణమైన బీజము అంకురించిన తరువాత నశిస్తుంది. కాని, పరమేశ్వరుడు 
అవ్యయుడు కనుక నశించడు. కలకు బీజమైన మన చైతన్యము, కల కారణంగా ఎలా నశించడం లేదో, 
సృష్టికి బీజమైన పరమేశ్వరుడు స్పష్టి కార్యం వల్ల నశించడం లేదు. అందుచేత, ఆయన అవ్యయ బిజము అణ 
తొమ్మిదవ అధ్యాయంలో అర్థం చేసుకున్నాం (9 - 18). 
అనన్య విభూతి 
స్వష్నానికి కారణమైన మన జ్ఞానము 
అని చెప్పినట్లే అవుతుంది. స్వప్నంలో అం 
స్వప్నం నడుస్తూ ఉంది అంటే, మేలుకున్న 


రుడు, 
స్తున్నాడు, 


స్వప్నంలో లేని దెక్కడ? ఎక్కడైనా లేదు అని చెబితే, స్వప్నం లేదు 
ంది. ఒకవేళ మన జ్ఞానం లేకుండానే 


తటా స్వప్న ద్రష్ట జ్ఞానమె ఉ 
ని చెప్పినట్లే అవుతుంది. అది సొధ్య 


వాడు కల గంటున్నాడు అ 


విభూతి యోగము హొ 


చనా? పగటి కలలు, ఊహాలోకాలు మేలుకుని వా వ్‌ 
నాని జ్ఞానం లేకుండా, కలలో ఏ దృశ్యమూ మలా ప రాన 
అర్జునా! ఏది నేను లేకుండా ఉంటుందో (యన్మయా వినాస్యాత్‌), అట్టిది (తత్‌) లేవే లేదు (న అస్త 
శ్‌ను ఉంటేనే ఏదైనా ఉంటుంది. నేను లేకుండా ఏదైనా ఉన్నది అంటే, అది "వాస్తవానికి లేనిదే యయా వినా 
యత్‌ భూతం చరాచరం స్యాత్‌, తన్నాస్తి దాని ఆర్థం ఏమిటి? అంతా సదాత్మకమే, మదాత్మకమే నని (అతః 
నుదాత్మకం సర్వం స్యాత్‌). ఇదే విభూతి వైభవము. విభూతి యోగము. యోగవిభూతి. 
ఇంత వైభవంగా ప్రవచించినా, తాను చెప్పిన దంతా ఏకదేశమే నట. వినండి. 


నాన్లో౭_స్తీ మమ దివ్యానాం విభూతీనాం పరంతప | 


ఏష తూద్దేశతః ప్రోక్షో విభూతే ర్విస్తరో మయా ॥ 40 
ఏషః-తు-ఉద్దేశతః-ప్రోక్తః-విభూతేః-విస్తరః-మయా 
పరంతప అర్జునా! ఏషతు = ఇది 
మమ = నాయొక్క మయా = నాచేత 
దివ్యానాం దివ్యములైన | విభూతేః = విభూతి యొక్క 
విభూతీనాం విభూతులకు విస్తరః = వివరణము 
అంతః = అంతము ఉద్దేశతః = సంక్షేపముగ 
న అస్తి = లేదు ప్రోక్తః = చెప్పబడినది 


పరంతపా! అర్జునా! నా విభూతులు దివ్యములు. వాటికి అంతము లేదు. ఏదో నామ మాత్రంగా కొన్నివిభూతుల్ని 
వివరించాను. 
వ్యాఖ్య 
ముగింపు లేదు - ఇక ముగిస్తాను 
దివ్యములైన (దివ్యానామ్‌) నా విభూతులకు (మమ విభూతీనామ్‌) అంతము లేదు (అన్తః నాస్తే 
అంటున్నాడు భగవానుడు. 
“అర్జునా! నువ్వు అడిగావు కనుక నా విభూతులను వివరించడానికి ప్రారంభించాను. చెప్పాను. ఎంత 
చెప్పినా విభూతులు సమాప్తం కావడం లేదు. సంక్షేపంగా చెప్ప గలిగానే గాని సంపూర్ణంగా చెప్పలేక పోయాను. 
విభూతులు సమాప్త మయ్యేలా లేవు. అందుకని, నేనే విభూతి యోగాన్ని సమాప్తం చేస్తున్నా అంటున్నాడు. 
నిజమే కదూ? ఆయన బోదించెవి ఎవరి విభూతులు? ఆయన విభూతులే. ఆయనకు అంత ముందా? 
ఎలా ఉంటుంది? ఆయన అనంతుడు కదా! ఆయనకు ఎలా అంతం లేదో, ఆయన విభూతులకు కూడా 


అంతం లేదు. 


అంతా చెప్పడానికి విభూతులకు అంతం 
క దులుపు కుంటున్నాడు. ఇదేమి 


లేదు కాబట్టి, 'అ' తరువాత వచ్చేది “ఇ' కనుక, “ఇంతి అణ 
చెప అంతా చెప్పేసినట్లు చెయి చోద్యము? 'అంతా' చెబుతానని “ఇంతే' 
అనడము 

ఇంతే అంటే అంతా చెప్పినట్లె. “ఇంతే' (విభూతి) సం 


గతులు అనడం లేదు. ఇంతవరకు మాత్రమే చెప్ప 


— టైతన్య భగవద్గీత పత. 
గలిగాను అంటునాడు | 
క = తాయత్తా ॥ క 

అంటున్నాడు. న్నా కా అంటే ఇంత. “ఉన్నది ఇంతే' అనడం లేదు. “చెప్ప గలిగింది శా 


ఇంతే అని సరిపెట్టలేను 
ఇంత మాత్రమే అని సరిపెట్టుకో! 
“అర్జునా! విన్తారంగా విభూతులను చెప్పి వాటిని సదిపె 


ట్టలేను. నిన్ను సంతృప్తి పరచనూ లే 
భో య El లూ లెను, కొంత 
చెప్పాను (జద్ధేశతః ఏకదేకేన ప్రోక్త అంతటితో నీవే సరిపెట్లుకో' జు అచ్యుతుడు, క 


వినే వాడు మా హులేను అని ఇహు 
ను వ (త్రం తక్కున తిన్నాడా! చెప్పలేను అని ఇప్పుడు అంటున్నావు. చెప్పలేని దానిని మొద 
లెట్ట థ్‌ నికి? ను అడిగాను కనుక చెప్పాను అంటున్నావు. అడగటం నా వంతు. నేను అడిగాను. చెప్పలేను 
అని ఇప్పుడు చెప్పినట్టు, అప్పుడే నాతో చెప్పి ఉండొచ్చుగా! తగుదునమ్మా! అంటూ తంబుర శ్రుతి చేయడ 
మెందుకు? కథ మొదలెట్టి అడివికి చేర్చి, ఆ తరువాత తెలియదంటే ఇంటికి చేరే దెలా? ఏం చేద్దాం! చెపే 
వాడికి వినేవాడు లోకువ అనే సామెత ఊరకే ఊడి పడిందా? జ 
ఓరీ, పిచ్చి పార్థా! నీకు సవిస్తరంగా చెబుతాను అని నే నెప్పుడన్నాను? నేను ఏం మాట్లాడానో ఒకసారి 
టేపు రీవైండ్‌ చేసుకొని మళ్ళీ విను! నా విభూతులకు అంతము లేదు, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని 
చెబుతాను అని ముందుగా చెప్పే కదా విభూతి ప్రసంగం ప్రారంభించాను (10 వ అ - 19 న క్లో). అన్నీ 
చెబుతాను అని నేను అనలేదు. కొన్ని విభూతులను మాత్రమే చెప్పి, అసలు ఈశ్వర విభూతిని ఈ విశ్వంలో 
ఎలా గుర్తించాలో, గ్రహించాలో, దర్శించాలో తెలియ చేద్దామనే ఉద్దేశం తోనే ప్రసంగం ప్రారంభించాను. 
అనుకున్నది అయిపోయింది, ముగింపు పలికాను. అర్థమైందా! 
మరి, భ్రోగవద్సిఖూతిని గుర్తించేది అలాగె చెబుతాను, విను! 
యద్య ద్విభూతిను తృత్వం శ్రీమ దూర్ణిత మేన వా । 
తత్త దే వావగచ్చ త్వం మను తేజోల_౦శ సమ్భవమ్‌ ॥ 41 
యత్‌-యత్‌-విభూతిమత్‌-నత్త్వ్యం-శ్రీమత్‌-ఊర్ణితం-ఏవ-వా 
తత్‌-తత్‌-ఏవ-అవగబ్ధ-త్స్వం-మమ-తేజో2. ంశ సంభవం 


విభూతిమత్‌ = విభూతియుక్త మైనది మమ= నా యొక్క 

శ్రీమత్‌ = కాంతియుతము ' తేజోల ంశసంభవం ఏవ = తేజస్సు యొక్క అంశము 
ఊర్జితం ఏవ వా = ఉత్సాహముతో గూడినది వలన కలిగినదే 

యత్‌ యత్‌ = ఏయే త్వం = నీవు 

సత్త్వం = సత్త్వము అవగచ్చ = తెలుసుకో! 

తత్‌ తత్‌ = అది అంతయు 


- క్‌ 
పార్థా! దేనిలో వైభవ ముందో, దేనిలో ఐశ్వర్య ముందో, దేని యందు ఉత్సాహం అతిశయించి ఉందో - అవన్నీ 
నా తేజస్సు లోని అంశాలే నని తెలుసుకో! 

హ్యామ్యి i ః వ Fy ఆధారం 
కొండంత దేవుణ్ణి కళ్ళతో చూచే దెలా? కొండ అద్ద మందు కొంచెమై ఉండదా! ఆపె సూక్తిని 
ని క్‌ ;- ల్రీపులాక నాయం ఉండనే ఉంది కదా! అన్నం 
చేసుకొని కొండకు అభిముఖంగా అద్దం పెట్ట చూడటమే. స్థాలపులాక న్యాయం ఉండం ఉం వ 


ఉడికిందో, లేదో స యడానికి మెతుకు మెతుకు చేతికి అతుక్కోవాలా? ఒక్కటి పట్టుకుంటే సరిపోదా! 
ఈశావాస్య మిదం సర్వం .. . బ్రహ్మైవేదం సర్వం- ఈశ్వరుడు కాని దేముంది? ముందు వైభవాల్లో ఈశ్వరుణ్ణి 
చూడ గలిగితే, ఆ తరువాత అంతటా చూడవచ్చు. 
అదిగో సౌందర్య విభూతి! అదిగదిగో పరాక్రమ విభూతి! ఇదిగో జ్ఞాన విభూతి! ఇదిగిదిగో శ్రేమ విభూతి! 
అల్లదిగో త్యాగ విభూతి! అది - ఇది అననేల? అన్నీ ఈశ్వర విభూతులే. పరమేశ్వరు డనే సాగరంలో ఎగిసిపడే 
అలలే. మరి, వైభవాలు వభూతు లైతే, వైభవం లేని జడాల విషయ మేమిటి? అవి కూడా విభూతులే. జడ 
విభూతులే. ఎక్కడైనా కూర్చుని పడుకోవాలి. ముందుగా ప్రభావము గల వాటిలో చూడ గలిగితే, ఆ తరువాత 
అంతటా దర్శించ వచ్చు. 
పల్లవి: నీవే - నీవే - నీవే - సీవే - నీవే 
నా యెద కదిపిన కళ నీవే ॥ నీవే ॥ 
చరణము: ప్రేమలు ప్రాకిన పందిరి నీవే 
కలలు కరిగితే ముందర నీవే 
బ్రతుకు లోని అందము సీవే 
అందీ అందని చందము నీవే ॥నీవే॥ 
అని ఈశ్వర వైభవాన్ని నోరార పలికింది చైతన్య గీతిక, 
పరమేశ్వర వైభవము వాస్తవానికి జగత్తుకు అతీతంగా ఉంది అంటూ సమాప్తం చేస్తున్నాడు. 
అథవా బహు నైతేన కిం జ్ఞాతేన తవార్షున | 


విష్ట భ్యాహ మిదం కృత్స్న మేకాంశేన స్టీతో జగత్‌ ॥ 42 
అధవా-బహునా-పతేన -కిం-జ్ఞాతేన-తవ-అర్హున 
విష్టభ్య-అహం-ఇదం-కృత్స్నం-ఏకాంశేన-స్థీతః-జగత 

అర్హున = అర్జునా! అహం = వేను 

అథవా =... ఇంతేగాక ఇదం = ఈ ) 

బహునా = విశేషమైన కృత్స్నం = సమస్తమైన 

ఏతేన = చః జగత్‌ = జగత్తును ణా 
జాతేన = తెలియడం చేత ఏకాంశేన = ల న చేతః 
తవ = నీకు వష్టథ్య = వ్యాపించి 

కిం = ఏమీ లాభము స్థితః = ఉన్నాను 


అరునా! ఇలా విశేషంగా తెలుసుకోవడం వల్ల నీకు జరిగే దేముంటుంది? నా బక్కఅంశం చేత ఈ ప్రపంచ 
మంతా నేను వ్యాపించి ఉన్నాను. 

వ్యాఖ్య 
వరించి, చివరగా, ఇవన్నీ తెలియడం వల్ల నికు ఏమి 


కశశందుని విభూతులను అద్దు తంగా 
కంక స 9 బము వెంతో చెబుతుంది. 
bar) 


వై వేనా, జర, 1 
ప్రయోజనం? అణ కిం పద ప్రయోగం చేశాడు. ఇక్కడ కిం శే 
ఎంత ఏనా, ఎంత కాలం విన్నా, ఎంత తెలిసినా, ఎన్న తెలిసినా, ఏన వలసిందే మిగిలి ఉండే టప్పుడు, 

అ” a 


తెలిసిన దాని కన్నా తెలుసుకోవలసిందే అధికంగా ఉండే ట 


ప్పుడు, వినడం లే స 
మేమిటి? అనేది కిం పదం సంధించే ప్రశ్న. షు ౨ లదా తెలుసుకోవడం వల్ల 


ప్రయోజన 
విభూతు లన్ని జగత్తు లోనే ఉన్నాయి. జగత్తు తనలో ఒక అంశమే నట. పొదోల_ న్య 
Ee అని కదా వేదం లోని పురుష సూక్తము! ఎంత తెలిసినా సశేషమే మిగిలే ట 
తెలుసుకొని ప్రయోజన మేమిటి? (కిమ్‌ని. సశేషం కనుక తెలుసుకో నవసరం లేదు అనేదే గనుక భగవ 
శ మైతే, విభూతి యోగాన్ని ఎందుకు చెబుతాడు? (కెమ్‌గి. ఎంత తెలిసినా సశేషమే కనుక విష 
తెలుసుకొనే మార్గం చెబుతాను అంటున్నాడు. ఏమిటది? ఈ జగత్తు నా ఒక్క అంశమే. కనుక ఇవప్సీ ద 
విభూతులో, దేనిలో జగత్తు కేవలం ఒక భాగమో, దాని నొక్క దానిని తెలుసుకోవడమే నిశ్శేషంగా తె 
కోవడము అవుతుంది అంటున్నాడు. ~~ 


ప్పుడు 


. అనంతమైన ఆ పరమాత్మ స్వరూపము తెలిసి నపుడు, ఏకాంశమైన ఈ విభూతులను తెలుసుకొని 
ప్రయోజన మెముంది? (కిమ్‌ని. అనంత పరబ్రహ్మము తెలియ నపుడు ఇవన్నీ తెలుసుకొని మాత్రం ప్రయోజ 
మేమిటి? (కిమ్‌ని. కనుక, తెలియ వలసింది, తెలియదగింది ఒక్క నిర్విశేష పరబ్రహ్మమే అనేది విభూతియోగ 
సారము. 

బ్రహ్మాత్మ జ్ఞానము బుద్ది యందు స్థిరపడాలి. మనస్సు బాహ్యంలో చరించ వలసి వచ్చినా, చలించకుండా 
ఉండేందుకు, కేనలం పరమాత్మ జ్ఞానమే, పరమాత్మ దృష్టియే ముముక్షువులో నిలిచి ఉండేందుకు, ప్రత్యేకించి 

ఈ విభూతి యోగము చెప్పబడింది. 

శ్లో ఇంద్రియ ద్వారత శ్రిత్తే బపొర్టావతి సత్యవి | 
ఈళ దృష్తి విదానాయ విభూతీ ర్రళమే౨_ బ్రలీత్‌ ॥ 
చంచలమైన చిత్తము ఇంద్రియాల ద్యారా బహిర్ముఖమైనా, ఆయా బాహ్య విషయాల యందు కూడా 
ఈశ్వర భావననే స్టిరపరచు కొనేందుకు ఈ విభూతి యోగము అనే పదన అధ్యాయము చెపుడం జరిగింది 
అని శ్రీధరీయం. 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
ఇతి శ్రీమద్భగవద్గితా సూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం 
అక్‌ ల : 
యోగశాస్తే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నాను దశమో౭_ధ్యాయః 
ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశా ప్రము, శ్రీకృష్ణార్డున సంవాదము అయిన భగవద్గీత యందు 


విభూతి యోగ మనే పదవ అధ్యాయము. 


అణ ననన * 0+ — 


$11100 
[2 


క ———— sms” 


చైతన్య భగవద్గీత 
అథ ఏకాదశోల_ ధ్యాయః - పదఠాండవ అధ్యాయము 
విశ్వరూప్‌ సందర్శన యోగః - విశ్వరూప్‌ సందర్శన యోగము 


విశ్వ - రూప - సందర్శన - యోగము 
విశ్వమును విశ్వరూపునిగా దర్శించే ఉపాయమే విశ్వరూప సందర్శన యోగము. ఈ అధ్యాయం శకృరులో 
నాలుగు పదాలున్నాయి. ఈ నాలుగు పదాలూ మనకు అర్థం కావలసే ఉంది. 
ఇక్కడ ప్రధానంగా జరిగే 'సందర్శనము' అనే అనుభవము రూప దర్శనమా? లేక స్వరూప దర్శనమా? 
ఇక్కడ 'విశ్వరూపము'ను దర్శించడం అంటే, విశ్వము యొక్క రూపమును దర్శించడమా? లేక విశ్వములో 
విశ్వేశ్వరుని దర్శించడమా? లేక విశ్వేశ్వరునిలో విశ్వమును దర్శించడమా? 
విశ్వము - విశ్వరూపము 
వివిధ ప్రత్యయ గమ్యం విశ్వమ్‌ - అనేక విషయాలను కలిగి ఉన్నది, ఆ విషయాలకు సంబంధించిన 
పరిజ్ఞానంతో అర్థ మయ్యేదే విశ్వము. ప్రపంచ మంతా కలిస్తేనే విశ్వము. విశ్వమే అలా ఉండే టప్పుడు ఇక 
విశ్వం కన్నా వేరుగా వ్యక్తి లేడు, ఉండలేడు అని ప్రత్యేకించి చెప్పు నవసరం లేదు. 
ఇంతవరకు, విశ్వాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నంలో విశ్వాన్ని నిర్వచించి చెప్పుకున్నాం. ఇకపోతే, విశ్వం 
యొక్క అర్థం విశ్వం లోనే ఉందా? విశ్వము యొక్క పరమార్థం విశ్ళమేనా? అనే సందేహం ఉదయించి 
నపుడు విశ్వం యొక్కు ఆర్థం విశ్వంలో లేదేమో అనిపిస్తుంది, 
ఐతదాత్త్యం ఇదం సర్వం - నాయనా! శ్వేతకేతూ! ఈ సమస్త ప్రపంచము యొక్క అర్థము, లేక 
సత్యరూపము సద్వస్తువు లోనే, అంటే పరమాత్మ లోనే ఉంది అంటూ, అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరించాడు 
ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక మహర్షి (చాం :6-9- 4). మట్టిపాత్రలు ఎన్నున్నా, వాటి యొక్క అద్ధం 
మట్టి లోనే ఉన్నట్లు, వివిధ ప్రత్యయ గమ్యమైన విశ్వం యొక్క అర్థం విశ్వరూపుని లోనే ఉంది. విరాడ్రూపుని 
లోనే ఉంది. విరాట్సురుషుని లోనే ఉంది. 
వివిధం రాజతేఇతి విరాట్‌- వివిధ రూపాలలో గోచరించే వాడు కావడం చేత ఆయన విరాట్పురుషుడు. 
ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు (విశ్వతః వృత్వా వ్యాప్య). రూపాన్ని, కాలాన్ని, దేశాన్ని, దేనిని తా 
వ్యాబంచి ఉన్నాడు అని అర్థము. మట్ట పాత్రలలో ఉన్నదంతా మట్టి అయినా, అవి అరుం నానురూజు > 
తెలుస్తున్నాయి గానె, అద్య్వయమైన మట్టగా అర్థం కావడం లేదు. భిన్నత్వం తా ఎకత్వం అనా 
అందడం లేదు. భిన్నత్వాన్ని చూడటం దర్హున మైతే, భిన్నత్వంలో బకత్వాప్ని ఇకరడం న త 
(సందర్శనం, సమ్యక్‌ దర్శనం). అనెక రూపాలతో గోచరించే ఈ విశ్వమును ఎకమాస్టుదైన So 
దర్శించాలనే ఆశ అర్జునునిలో కలిగింది. ఆ ఆశే అద్భుతమైన ఒక అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 
ఆశ అయితే బాగానే ఉంది. కానీ వివిధ ప్రత్యయ గమ్యమైన విశ్వము అర్జునునికి కనిపిస్తూనే ఉండ్‌ 
కదా! ఒక వైపు విశ్వం కళ్ళెదుట కదుల్తూ ఉండినా, ప్రత్యేకంగా విశ్వరూపాన్ని చూడా అంటాడు ఎందుకని? 


